ఆర్కాటు నైక ల 


రచన ; 
డాక్టర్‌ చల్లా రాధాకృష్ట శర్మ 





[పచుర ఈ : 


తలుగం విశ్వ విద్యాలయం 


హైదరాబాదు 


ARCOT SODARULU, biographies of Dr. A Rama- 
swami Mudaliar and Dr. A. Lakshmanaswami 
Mudaliar, the famous twins of South India, by 
Dr. C.R. SARMA. 





తెలుగు విశ్వవిద్యాలయం, 
హైదరాబాదు - 500 004. 


[ప్రథమ ముదణ : అకోబరు, 1988 
(ou) 


[ప్రతులు : 1,000 


వెల : రూ. 10/- 


ముఖచితం : శ్రీ వేదాంతకుమార్‌ 


(పతులకు : 

తలుగు విశ్వవిద్యాలయం, 
కళాభవన్‌ , సెఫాబాద్‌, 
హెదరాబాదు _ 500 004. 


ముదణ : 

పద్యావసీ ఆర్ట్‌ (ప్రింటర్స్‌, 

85-850, హైదర్‌ గూడ, 

హైదరాబాదు _ 500 099. 


(పకాశక విజ్ఞబ 

తరతరాల చరిత, సంస్కృతి గల తెలుగుజాతి తన (పాచీనతను చాటు 

కొని మురిసిపోవడమే కాదు, (_పపంచస్థాయిలో పలురంగాలలో విశిష్టమైన సేవ 

లందించిన లబ్ది _పతిష్టుల నెందరినో అందించింది. అందుకు తెలుగువారంతా 

సగర్వంగా తలెత్తుకోవడమే కాదు, తమ కీర్తిని శిఖరాయమానంగా చాటుకోవడానికి 
వీలుక లించింది, 


తెలుగు వెలుగులను నేల నాలుగు చెరగుల వి స్తరింపజేసి న తెలుగు మహనీయు 
లెందరో ఉన్నారు. అటువంటి వారిలో ఆనాటి వాగ్గేయకారుడు త్యాగయ్య, ఈనాటి 
విశ్వ విజ్ఞాని, మహావేదాంతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వంటి వారు ఉన్నారు. అదే 
విధంగా పలురంగాలలో విశేషమైన కృషి జరిపి యావత్‌ పపంచ దృష్టిని తమ 
చెపు ఆకర్షింప జేసుకొన్న విద్యావేత్తలు, మహామేధావులు ఆర్కాటు సోదరులు. 
కవలలైన వీరు రామస్వామి మొదలియార్‌ , లక్ష్మణస్వామి మొదలియార్‌ 
పేర్ష తో ఆర్కాట్‌ సోదరులుగా గుర్తింపు పొందారు. వీరు కర్నూలులో జన్మించి 
అంచెలంచెలుగా దేశవ్యాప్తంగా పర్మికమించి గణనీయమైన పేరు గడించారు. 
అన్ని తరాలవారు స్మరించుకోవలసిన వీరిని గురించి ఈ తరం వారికి అంతగా 
తెలియకపోవచ్చు. అందుకే ఆ కవలల జీవితసం్యగహాన్ని ఈ లఘు (గంధ 
రూపంలో అందించాలని సంకల్పించి ఈ _పయత్నాన్ని చేశాము, 


డాక్టర్‌ చల్లారాధాకృష్ణళర్మగారు ఈ లఘ్మగంథాన్ని రచించారు ఆయితే 
ఈ సోదరులగురించి వెలుగులోకి రాని మరికొన్ని అపువూప ఆంశాలకు శ్రీ హీరా 
లాల్‌ గారు తమ వ్యాసంలో వెలిబుచ్చారు. వాటిని కూడా పారకులకు అందించాలనే 
సదుద్దేశంతో వారి వ్యానాన్ని కూడా ఈ [గంథం చివర అనుబంధంగా చేర్చడ 
మయినది. ఈ ఇద్దరకూ మా ధన్యవాదాలు. కర్నూలు మునిసిపల్‌ ఉన్నత 
పాఠళాలా భవనం ఛాయాచ్చి తాన్నీ, ఆనాటి (పధానోపాధ్యాయులు (శ్రీ రఘునాథా 


iv 


చారిగారి ఛాయాచితాస్నీ మాకందజేసిన (క్రీ ప్రతాపరెడ్డిగారికి ఈ ఉద్యమంలో 
మాతో సహకరించిన (శ్రీ జంపాల శివయ్య (పభృతులకూ హార్దిక మైన ఆభినంద 
నలు. 


ఈ గంధం పరితలకు ఆర్కాట్‌ సోదరుల జీవితవిశేషాలను గూర్చి 
తెలియ జెప్పడమే గాక, ఈతరంవారికి ఒక స్పూర్తిని కలిగించగలదని మేము 
నమ్ముతున్నాం, ఆందుకే మా ఈ (ప్రయత్నం. దీనిని సహృదయులు హర్షిస్తారని 


ఆశిస్తున్నాము. 


ఆద్కాటు సోదరుల (పకాశ కులు 
శతజయంతి దినం, తెలుగు విశ్వ విద్యాలయం 
14.10.1988, 


హైదరాబాదు-500 004, 


వుంనవి మాటలు 


తెలుగు విశ్వవిద్యాలయం కులపతులూ , ఆత్మీయులూ అయిన ఆచార్య 
తూమాటి దొణప్పగారు 1987 అక్టోబరులో నాకు ఒక లేఖ (వాస్తూ ఆందులో 
ఇలా పేర్కొన్నారు 


“1987 అక్టోబరు 14 ఆర్కాటు సోదరులు- శ్రీరామస్వామి మొదలియార్‌, 
(శ్రీలక్ష్మ్మణస్వామి మొదలియార్‌ ల శతజయంతి దినం. 168” అక్షోబర్‌ 14 న 
కర్నూలు పట్టణ:లో శ్రీమతి సిద్దమ్మ, కుప్పుస్వామి దంపతులకు కవలలుగా 
జన్మించి, అన్న దొరస్వామి ఆలన పాలనలలో పెరిగి, మెటిక్‌ దాకా కర్నూలు 
లోనే చదువులు సాగించి, ఆయా రంగాలలో ఆంతర్జాతీయథ్యాతిని సంపా 
దించిన ఈ అపూర్వ సహోదరులను గూర్చి తెలుగువారు మరచిపోయారా ? 
అనిపిస్తుంది. మరవలేదనిపించాలి మనం.” 


“మరవలేదనిపించాలి మనం” అనే మాటలు నా మనస్సులో మం తాక్ష 
రాలుగా మార్ముమోగాయి నిజమే. కర్నూలులో పుట్టి పెరిగి, మదరాసులో చదువు 
సంధ్యలు సాగించి, సర్వ పవంచాన్నే తమ బీవితరంగంగా మలుచుకున్న ఆ 
అపూర్వ సహోదరులు ఆర్కాటు మొదలియార్లను గురించి ఒక చిన్న పుస్తకమైనా 
(వాయడం సమంజస మనిపించింది నాకు, 


మదరాసు, సర్‌ త్యాగరాయ కళాశాలలో (పిట్టి త్యాగరాయ సెట్టిగారి పేరు 
మీద వ్యవహృత మవుతున్న కళాశాల), నేను 1951 - 57 సంవత్సరాల మధ్య 
తెలుగుశాఖలో పనిచేసే రోజులలో డా. సర్‌. లక్ష్మణస్వామి మొదలియారుని 
దర్శించడమేగాక, ఆయన (పసంగాలుకూడా వినే సదవకాశాలు కలిగాయి. (పసన్న 
గంభీరులై న లక్ష్మణస్వామి మొదలియారు వాగమృతం ఆస్వాదించి నేను ఎంత 
గానో మురిసి పోయాను ఆయన జరీ అంచు తలపాగ, ఫాలభాగాన (పతి 
భాసించే శ్రీ చూర్భం నా మనః ఫలకం మీద ఆనాళ్ళలోనే చెరగని ము[దవేశాయి, 
ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి డా. సర్‌, రామస్వామి మొదలియారుని దూరం 


vi 


నుంచి దర్శించే అవకాశం కలిగింది. నిజానికి ఆ మహసీయులిద్దరూ భారత మాత 
కన్న పుతరత్నాలు! ఆ రత్నద్యయం గురించి రచనచేసే సదవకాశం కల 
గడం నా భాగ్యవిశేషం. ఈ సదవకాశాన్ని నాకు కలిగించిన ఆత్మీయులు ఆచార్య 
దొణప్పగారికి నా కృతజ్ఞతను వినయపూర్యకంగా తెలుపుకొంటున్నాను, 


ఆ తర్వాత - అంటే 1987 డిసెంబరులో తెలుగు విశ్వవిద్యాలయం కుల 
సచివులైన మి[తులు శ్రీ టి.డి. _పసాదరావుగారు ఆర్కాటు సోదరులను గురించి 
పుస్తకం | వాయవలసిందిగా కోరుతూ ఊత్తరం |వాశారు. ఆ అధికారిక లేఖ నాలో 
చురుకుదనం కలిగించింది. వెంటనే విషయ సేకరణకు పూనుకున్నాను. మితుల్ని 
సంప్రదించడం (ప్రారంభించాను. మా విశ్వవిద్యాలయం (గంథాలయాధికారి 
శ్రీ యస్‌. జ్ఞానముత్తుగారు ఆర్కాటు సోదరుల 81-వ జన్మదినోత్సవ సంద 
ర్భాన (1967 అక్టోబరు 14) వారికి సమర్పించబడిన అభినందన సంచికను 
గుర్తుచేయడ మేకాక ఆంగ్లంలో సర్వాంగసుందరంగా పచురితమైన ఆ 
గంథాన్ని నాకు ఇచ్చారు. ఏ తద్‌ (గ్రంథాన్ని “సర్వకళా భూషణం' శ్రీ సామి 
నాథ సు[బహ్మణ్యం గారు (స సు. మణి అయ్యర్‌) సమర్ధంగా సంకలించి 
(పచురించారు ఈ అభినందన సంచికలో అందాలు దిద్దుకున్న (ప్రముఖుల 
వ్యాసాలు, సందేశాలు నాకు బహుధా ఉపకరించాయి. ఆయా వ్యాసక ర్తలకు 


[పముఖులకు కృతజ్ఞుల్ది. 


నా కృషిని ఆభినందిస్తూ మి|తులు శ్రీ గాంధీ కణ్ణదాసస్‌గారు తమిళనాడు 
(పభుత్వం వారు |పచురించిన 16-10-1987 తేదీ గల “తమిళ రసు" అనే 
పష్మతిక పంపారు. అందులో (పముఖ విద్యావేత్తలు, నా (శేయోభిలాషులు 
ఆమిన డా॥ ఎస్‌. డి. సుందర వడివేలు గారి అమూల్య వ్యాసం (పముఖ స్థానం 
వహించింది. 


'ఇణె యట ఇర ప్రై యరగక్‌' (సాటిలేని కవలలు) అనే ఆ వ్యాసంలో 


సుందర వడివేలుగారు ఆర్కాటు సోదరులకు సంబంధించిన చక్కని చిక్కని 
విషయాలు ఎన్నో ఉదాహరించారు, వారికి కూడా నేను కృత జ్ఞ్యుఖి. 


vil 


ఉన్న వ్యవధిలో లభించిన విషయాలను ఒకటికి రెండుసాస్ట చదివి 
రచనకు ఉపక్రమించాను ఆర్కాటు సోదరుల ముర్తిమత్వాన్ని యధాశ క్తిని 
చిితించడానికి _(పయత్నించాలు. నా ర్ఫృషి సోదరాం[ధుల్ని అలరించగలదని 
నమ్ముతున్నాను. 


ఒక సద్ద్రంథ రచనకు నన్ను (పోత్సహించిన తెలుగు విశ్వవిద్యాలయం 
కులపతులకు, కుల సచివులకు మరొక తూరి నా కృతజ్ఞతను _ తెలుపుకొంటు 
న్నాను. రచనావసరంగా సూచనలు చేసిని మితులకు, సాఫు (పతిని తయారు 
చేసిన శ్రీ మాడభూషి సంపత్‌ కుమార్‌, (శ్రీమతి ఎన్‌, సులోచన, కుమారి బి. 
మాధురి గార్లకు కృతజ్ఞుణ్ణి 


మధుర, బుధభజన విధేయుడు, 
ర=ఎలీఎ1900 చలా రాధాకృష శర్మ 
a) ఇం 


చట క ఇ. 
అపూర్వ సహోదరులు 
రామస్వామి మొదలియారు 
లక్ష్మణస్వామి మొదలియారు 
ఉపసంహారం 
[పళంసా స్తబకం 


అనుబంధాలు కశక 


10 


88 


68 


72 


85 


అపూర్వ సహోదరులు 


ఆద్‌ సర్వజిన్నామ సంవత్సరం (1887). ఆ యేడు అక్టోబరు 14 న 
కర్నూలులో ఒక ఉన్నతోద్యోగి యింట్లో కవల పిల్రలు కళ్ళు తెరిచారు. కవల 
పిల్లలు కనుక మగ పిల్లలై తే, వారిని రామలక్ష్మణులని వ్యవహరించడం హైందవ 
సంపదాయం ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం తదనుగుణంగా 
మొదట పుట్టిన పిల్లవాడికి రామస్వామి ఆనీ, ఆ తరువాత - 47 నిమిషాల 
తర్వాత జ పుట్టిన పిల్లవాడికి లక్ష్మణస్వామి అనీ నామకరణం చేళారు. పెరిగి 
పెద్దవారయిన తరువాత ఆ కవల పిల్లలు జగద్విఖ్యాత ఆర్కా-టు సహోదరులుగా 
అందరి మన్ననలు పొందారు 


జననీ జనకులు : 


ఆ కవల పిల్లల్ని కన్నతల్లి సిద్దమ్మ. ఆమె భర్తృ సేవా పరాయణ. 
సచ్చీల. భగవద్భక్తి ఆమెకు పన్నతో అలవడిన విద్య. 

ఆమె భర్త కుప్పుస్వామి మొదలియారు. ఆయన పూర్వులు తమిళనాడు 
లోని ఉత్తరార్క్యాడు జిల్లాకి చెందిన వారు. ఆయన చదువు సంధ్యలు ఆర్కాాటులో 
కొనసాగాయి, తర్వాత ఆయన రెవిన్యూ శాఖలో చేరి ఉన్నతోద్యోగి అయ్యారు. 
ఉద్యోగ రీత్యా ఆయన కర్నూలులో నివసించే వారు. ఆ నాళ్ళలో కర్నూలు అంత 
పెద్ద ఊరు కాదు. ఆయన [3 మిక్షణకు (పాధాన్యమిచ్చే వారు. పైగా సచ్చీలుడు. 
ఆందువల్ల జిల్లాలోనే సత్యసంధుడై న ఉద్యోగిగా ఆయన పేరు పెంపులు గడించ 
డంలో ఆళ్చర్యం అణుమ్మూత మైనా లేదు. ఆయన సదాచార సంపన్నుడు. 
బైష్టవమత ధర్మాలను శ దాసక్తులతో పాటించేవారు, 


ఆ దంపతులకు రామచందుడు అభిమాన దైవం. కనుక వారు తమ 
పిల్లలకు రామలక్ష్మ ణులని పేరు పెట్టుకోవడంలో వింత లేదు. వాల్మీకి రామా 
యణం లోని రాముడు లక్ష్మణుని కంటె మిన్నగా కనిపినాడు, రాముని మరో 


9 ఆర్కాట్‌ సోదరులు 


(పాణంగా గోచరినాడు రామానుజుడు. కాని యీ రామ లక్ష్మణులు చదువు 
సంధ్యలలో, పేరు [పథ్యాతులలో జ అన్నిటిలోనూ - సరిసమానులుగా కని 
పిస్తారు. ఇది ఒక అపూర్వమైన ఆంశం ! 


తరి మరణం : 
రం 
తన పిల్లలు తప్పుటడుగులు వేస్తూ, తొక్కు పలుకులు పలుకుతున్న ప్పుడు 
సిద్దమ్మ పుతోత్సాహం చెంది వుంటుంది వారి విద్యా బుద్ధుల్ని గాని, పేరు 
పెంపుల్ని గాని కళ్ళార చూసి ఆనందోత్సాహాలు చెందే అదృష్టానికి ఆమె నోచుకో 
లేదు. పిల్లలకు శెశ వావస్థ దాటక ముందే - వారు రెండేళ్ళ పిల్లలుగా ఉన్నప్పుడే జ 
ఆ చల్లని తల్లి కాలధర్మం చెందింది. 


తమిళ వేదకర్త ఆయిన తిరువళ్ళువర్‌ ఆంటాడు గదా : 


“కనిన యప్పటి కంటె జనని హర్షించు, 
తన కుమారుడు ఘనుడని విన్న పిదప 


పు|తుల పేరు (పతిన్థలు చూసి ఆనందించే భాగ్యం ఆ తల్లికి లేనే, ఆ 
పిల్లలకు తల్లి పేమ కరవయింది. మాతృ పేమను మించిన వస్తువు మరొకటి' 
లేదు. తదాదిగా పిల్లల్ని పోషించి పెద్దచేసే భారం తం్మడి మీద పడింది. ఆయన 
ఆలన పాలనలలో రామ లక్ష్మణులు 'పెరగసా గారు. తల్లి అయినా, తండి ఆయినా 
ఆయనే అయ్యాడు 


తండి భీషణ : 


పండిత పరిషత్తులో (పథమ తొంబూలం పొందేలా కన్నకుమారుణ్జి తండి 

తీర్చి దిద్దాలని తిరువళ్ళువర్‌ అభిప్రాయం తండి తనయుడికి చేసే మేలు, అదే, 

శిష్టాచార సంపన్నువూ, యుజు (ప్రవర్తన కలవావూ అయిన కుప్పుస్వామి మొదలి 

యారు ఇచ్చిన శిక్షణ ఎలాంటిదో కాని, ఆ కవలలు తరువాలి కాంంలో జాతీయ 

అంతరాతీయ సభలలో పాలొన అందరిచేత సెవానని పించుకున్నారు. (వొవ్య 

జ గ తై 
పాశ్చాత్య (ప్రముఖులు వారిని బహుధా [ప్రళంసించారు, 


ఆర్కాట్‌ సోదరులు ప్రీ 


“ఇద్దరు సోదరులు, కవల పిల్లలైనా, నరిసమానంగా పేరు (పఖ్యాతులు 
సముపార్దించడం సాధారణంగా జరగదు. ఈ ఆపూర్ణ సంఘటన ఆర్కాటు 
సహోదరుల విషయంలోజరిగింది ఆని (ప్రముఖ రాజనీతిజ్ఞుడూ విద్యావేత్త అయిన 
సర్‌ సి పి రామస్వామి ఆయ్యరు పేర్కానగా, లక్ష్మణస్వామి మెదలియారుకి 
గౌరవ యల్‌. యర్‌, డి (డాక్టర్‌ ఆఫ్‌ లాస్‌) డగ | పదానం చేయబడినప్పుడు 
లండన్‌ విశ్వవిద్యాలయం పబ్లిక్‌ ఆరేటర్‌ తన ప్రశంసా ప(తంలో ఇలా పేర్కొ. 
న్నాడు : న .... తల్లిదం డులు లేసి యీ పిల్లలు తమ స్వయం కృషివల్ల తమ 
వృత్తులకు (వైద్య, న్యాయళాస్తాంలు) అత్యుత్తమ (పతినిధులుగా కిరి నార్జించ 
గలిగారు....” 


కర్నూలు పాఠశాలలో చదువు సంధ్యలు : 


కర్నూలు పురపాలకోన్నత పొారళాలలో (మునిసిపల్‌ హైస్కూలు) 
రామలక్ష్మణులు 1895 నుంచి 1908 దాక - అనగా పిమిదేళ్ళు విద్యాభ్యాసం 
చేశారు. చదువుకునే రోజుల్లో వాళ్ళు ఎక్కిన చెట్టు చేమలు, ఆడిన ఆటలు, 
చదివిన పు స్తకాలు, పాల్గొన్న వాగ్యాదాలు మొదలైన వాటిని గురించి మొన 
మొన్నటి దాక ఆ ఊరి వృద్ధులు చెప్పుకొనే వారు పెద్దయిన తర్వాత వాళ్ళు 
సాధించిన ఘన విజయాలు తలచుకుని వారు మురిసిపోయేవారు. మొదలియారు 
సోదరులంటే కర్నూలు పౌరులకు అంత ఆధిమానం' నిజమే మరి. తమ ఊళ్ళో 
పుట్టి, కొంతకాలం అక్కడే పెరిగి, ఆ తర్వాత “ఇంతింలై వటుడింతయె . న 
అన్నట్లుగా పెరిగి, చివరికి |త్రివికములై నారంటెి కర్నూలు పొరులకు = తెలుగు 
వారికి అది గర్వకారణం కాదా" 


ఆ రోజుల్లో శ్రీ కె ఆర్‌ రఘురాథఖాచార్‌ అనే |పధానోపాధ్యాయుడు 
ఉండేవాడు ఆయన పండితుడే కాక ఉత్తముడు కూడా. ఆయన వద్ద రామలక్మ 
ణఖులు విద్యాభ్యాసం చేశారు చదువు సంధ్యలతో వాటు [క మబద్ధమైన జీవితం 
గడపడం నేర్చుకున్నారు దైవ (పార్థ్ధన, చదువు సంధ్యలు, ఆటపాటలు = ఇలా 
ఒక (రమపద్ధతిలో వారి విద్యార్థి శ్రీవితం నడవసాగింది. ఆ విధంగా ఆర్కాటు 
సోదరుల (ర ముఎద్ధ్యమైన శ్రీవితానికి కర్నూలు ఉన్నత పారశాల గట్టిపునాది 
సిందిబే 


4 ఆర్కాట్‌ సోద రులు 


రఘునాధాఎఃర్‌ గారు, ఇతర ఉపాధ్యాయులు రామ లక్ష్మణుల విద్యా 
బుద్ధులు చూసి ఎంతో మెచ్చుకునే వారు. వాళ్ళిద్దరూ పేరు (పతిష్టలు ఆర్జిస్తారని, 
వారివల్ల కర్నూలు మునిసిపల్‌ హైస్కూలు (ప్రతిష్ట ఇనుమడిస్తుందనీ _వధానో 
పాధ్యాయడు సహర్షంగా పేర్కొన్నప్పుడు, కుప్పుస్వామి మొదలియారు 
గర్వవడలేదు, పె పెచ్చు “ఆంతా భగవంతుని దయి అని సమాధానం చెప్పా 
డట వినయంగా. భగవంతు డంటే ఆయనకి అంత నమ్మకం ఆయన కూడా 
తన పు[తుల జొన్నత్యాన్ని చూడలేక పోయాడు పంట చేతికి వస్తున్న సమ 
యంలో ఆయన దై ఏకం చెందారు. 


పబ్లిక్‌ పరీక్షలకు ఇంకా పది హేను రోజులుందనగా, కుప్పస్వామి మొదలి 
యారు 1902 లో కాలధర్మం చెందాడు. అప్పుడాయనకి యాఖై రెండేళ్ళు. కన్న 
తం[డి కన్నుమూసిన దుఃఖం ఒక వంక; శరవేగంగా సమీపిస్తున్న పబ్లిక్‌ 
పరీక్షలు ఒక వంక. మె. ట్రిక్యులెషన్‌ పరీక్షలు బాగా (వాళారు, మంచి మార్కు 
లతో రృతార్థులయ్యారు రామ లక్ష్మణులు. 


మదరాసు నివాసం : 


ఆ మరుసటి సంవత్సరం రామలక్ష్మణులు ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం 
చెన్న పట్టణం చేరుకున్నారు. ఆక్కడ వాళ్ళ జ్యేష్ట సోదరుడు దొరస్వామి మొదలి 
యారు, మేనమామ దామోదర మొదలియారు, ఇంకా మరికొందరు బంధువు లుఒడే 
పారు. 


పిళ్ళ మరణానంతరం వారికి దొరస్వామి మొచలియారు సంరక్షకు 
డయ్యాడు 


దామోవర్‌ మొదరియారు చెంగల్పట్టు జిల్లాతో తహసీల్హారుగా ఊదోగగం 
చేసి మదరానులో స్థిర పడ్డాడు. ఆయన పరశువావంటో ఆతయప్ప మొదలి 
వీధిలో నివసించేవాడు. ఆ సోదరులు ఆయన యింట ఉండసాగారు 


111! 


1 || స్ట : seg 
AT న 04! ర్‌ | 
1001! 4 | ణ్‌ (ను 


1? 
MRA 


1111010000 
[2 
pre, 
1 
by 


న 
సప 
స 


sir సీ 
ఉసిరిక టం 








fo 


ca py జతంయిణై gots gee ఆరన్‌ క్టిల్లాల 


gene ging "ఆ (ఫై ggvuylog cg gem 


~~ 





ఆర్కాట్‌ సోదరులు ల్‌ 


అపూర్వ సోదరులు: 

సాధారణంగా కవల పిల్లలు ఆనరూపులై వుంటారు వాళ్ళని పోల్చు 
కోవడం కొంచెం యిబ్బండిగానే ఉంటుంది. ఆకృతిలో సమాన లక్షణాలు గోచ 
రించినా, విద్యాబుద్ధులు, శేరు (పతిష్టలు, విశిష్ట గౌరవాలు మొదలై న వాటిలో 
కూడా సరి సమానత్వం పొంది ఆ సోదరులు (పపంచ మహాపురుషులుగా వన్నె 
కక్కడం అపూర్వు మనక తప్పదు. ఈ అపూర్వ సంఘటన మన రామలక్ష్మణుల 
జీవితాలలో కొట్ట వచ్చినట్లు కనిపిస్తుంది. 


తమ జననీ జనకులవలె, రామస్వామి మొదలియారూ, లక్ష్మణస్వామి 
మొదలియారూ దై వభక్తులు. ముఖ్యంగా శ్రీ వేంక టేశ్వరుని భక్తులు. వారిది 
పాశ్చాత్య వేషధారణమే ఆయినా, ఎన్నో అంతర్జాతీయ సమావేశాలలో పాల్గొన్నా 
వారి విశాల ఫాలభాగాల థ్రీ చూర్ణం (పతిభాసించేది. అలాగే జరీ తలపాగలు 
కూడా గోచరించేవి. వై[సాయి కార్యనిర్వాహకవర్ష సభ్యులుగా పనిచేసిన 
యం. యస్‌ అణేగారు ఒకసారి తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి 
సన్నిధిని ఉండగా, స్వామికి హారతి యిస్తున్న అర్చకుడు రామస్వామి మొదలి 
యారుగారి పేరు చెప్పి భగవదను[గహం ఆయనకి పుష్కలంగా లభించాలని 
అన్నాడట, అది చూసి అబే గారు ముగ్గులయ్యారు. లక్ష్మణస్వామి మొదలి 
యారు దె నందిన కార్య[కమం ఆకాశ వాణి ఉదయం (పసారంచేసే భక్తి గీతాలు 
(శద్ధగా ఆలకించడంతో |పారంభ మయ్యేది. ఆ తర్వాతనే ఆయన ఇతర కార్య 
క్రమాలలో పాల్గొనేవారు. 


వాళ్ళిద్ద ౫ా ఆంగ్లంలో మహావ కలు; పీరు మిగిలిన విద్వాంసులు. (ప్రముఖ 
వక్తలుగా చిరకీర్తి నార్టించిన శ్రీయుతులు వియస్‌ శ్రీగివాసకాస్త్రి, యస్‌ సత్య 
మూర్తి, సిపి రామస్వామి అయ్యరు, కట్టమంచి రామలింగారెడ్డి, సర్వేపల్లి 
రాధాకృష్ణన్‌ (పభృతుల కోవకు చెందిన వారు రామస్వామి మొదలియారు గుండెకు 
హత్తుకునెలా శ_కివంతంగా భాషించడంలో అందెవేసిన చేయిగా పేరు పెంపులు 
గడించారు ఆయన ఉపన్మాసాలు వినేందుకు ఆనాటి విద్యార్థిలోకం తహతహ 
లాడేది లక్ష్మణస్వామి మొదలియారుది [పశాంత గంభీర పసంగం. వారి 
(పసంగాలలో ఆంగ్ల మహా కవులైన మిల్టన్‌, షేక్స్‌పియర్‌, టెన్నిసన్‌, బైరన్‌ 


@ ఆర్కాట్‌ సోదరులు 


(పభృతుల సూక్తులు, హైందవ గీకు పురాణ కథలు మొదలై నవి వినిపించేవి. 
వారి ఇంగ్రీషని చూసి ఇంగ్లీషు వారే మెచ్చుకునే వారు, ఆంత పాండిత్యం గడించారు 
ఆంగ్ల భాషా సాహిత్యాలలో. 


ఇద్దరూ మేధావులు, [పపంచ (పథ్యాతి గన్న మహనీయులు ఎన్నో 
జాతీయ, అంతర్జాతీయ సమావేశాలలో పాల్గొన్నారు. లక్ష్మణస్వామి మొదలి 
యారు ఎనభై. అంతర్జాతీయ సమావేశాలలో పాల్గొన్న |పతిభాసంపన్నుడు. 
(పపంచ ఆరోగ్య సంస్థతో (W H.O) సన్నిహిత సంబంధం కలిగిన వారు 
లండన్‌లో 1958 లో జరిగిన పపంచ వైద్య విద్యా మహాసభకు ఆయన 
ఉపాధ్యక్షులు. అలాగే యునెస్కోతో కూడా ఆయనకి సన్నిహిత సంబంధం 
ఊండేది. ఆ [పపంచ సమితి సమావేశాలలో ఇద్దరూ పాల్గొన్నారు. 1945 లో 
ఐక్యరాజ్య సమితి వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించిన తొలి సమావేశంలో 
పాల్గొన్న భారతీయ |పతినిధివర్గానికి రామస్వామి మొదలియారు నాయకులు. 
ఆ సమావేశంలో ఆయన చేసిన గంభీరోపన్యాసం విస్మరించరానిది, ఐక్య రాజ్య 
సమితి లఅజ్యాలను (యు యన్‌, చార్జర్‌ ) రూపొందించిన [పముఖులలో ఆయన 
ఒకరు, అంతేకాదు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆర్థిక సాంఘిక మండలికి ఆయన 
మొదటి అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు. ఆ తరువాతి నాలుగు సమావేశాలకు ఆయనే 
అధ్యక్షునిగా వ్యవహరించారు. ఈ విశిష్ట గౌరవం పొందిన భారతీయుడు మరొకడు 
రేడు; ఆసియాలోనే లేడనడం సత్య సన్నిహితం రామస్వామి మొదలియారు 
అంత (పతిభా సంపన్నుడు. 


మొదలియారు సోదరులు తమ తమ రంగాలలోనే (న్యాయ, వైద్యాలు) 
కాక విద్యా రంగంలో కూడా గరీయః (పతిభులని పేరు గడించారు వారిద్దరికీ 
(పాచ్య పాశ్చాత్య విశ్వనిద్యాలయాలు ఎన్నో గౌరవ డ్నిగీలు (పసాదించాయి, 
ఆక్స్‌ఫర్డ్‌, డర్హామ్‌, ఉస్మానియా, మైసూరు, మదరాసు మొదలై న విశ్వవిద్యా 
లయాలు రామస్వామి మొదలియారుకి డి సి.యల్‌. (డాక్టర్‌ ఆఫ్‌ సివిల్‌ లాస్‌), 
యల్‌ యల్‌ డి. మొదలైన డి|గీలు ఇచ్చి తమను తాము సత్కంరించు కున్నాయి 
ఆక్‌ ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదవబడిన (పశంసాపష్యతంలోని యూ కింది 
వాక్యాలు పరిశీలించ దగినవి 


ఆర్కాట్‌ సోదరులు 7 


‘Most accomplished of men and most eloquent of 
orators, in the field of Economics, you bring from the 
East the light of your wisdom to a world lost 18 darkness. 


ఇక లక్ష్మణస్వామి మొదలియారుని సత్కరించని విశ్వవిద్యాలయం 
లేదన్నా అతిశయోక్తి కాదు ఇంచుమించు అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు 
ఆయనకి గౌరవ డిగీలు (పదానం చేశాయి. డి సి యల్‌, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వ 
విద్యాలయం; యల్‌ .యల్‌.డి - సిలోన్‌, గ్లాసో, మెక్‌ గిల్‌ (కెనడా), మైసూరు, 
హాంగ్‌ కాంగ్‌, లండన్‌, మదురై విశ్వవిద్యాలయాలు. 


డి,యసి.-— ఆంధ, లక్నో, పాట్నా, ఉత్క_క్‌ , కలకత్తా, మదరాసు 
విశ్వవిద్యాలయాలు, 


డి లిట్‌...--  అణావలె విశ్వవిద్యాలయం. 
చా లల 


ఇర వైయేడు సంవత్సరాలు (20-8-1942 నుంచి 81-7-1969 దాక) 
మదరాసు విశ్యవిద్యాలయోపాధ్యక్షులుగా వ్యవహరించి లక్ష్మణస్వామి మొదలి 
యారు (పపంచ రికార్డు స్థాపించార ని నిస్సంశయంగా పేర్కొనవచ్చు. రామ 
స్వామి మొదలియారు కూడా తిరువాంకూరు (కేరళ) విశ్వవిద్యాలయోపాధ్యకత్షు 
లుగా ఎనిమిదేండ్లు (1951-1౪59) వ్యవహరించి, ఆ విశ్వ విద్యాలయా భి వృద్ధికి 
కృషి చేశారు. 


ఈ విధంగా విశ్వవిద్యాలయాల నంచి గౌరవ డిగీలు పొందడమే కాక, 
ఆర్కాటు సోదరులు (బిఏెష వారి కొలంలోనూ, స్వతం్యత భారతం ఆవిర్భవించిన 
తర్వాతను ఎన్నో విశిష్టగౌరవాలు పొ దారు. బిటిషువారి ఆత్ఫ్యున్న తమైన “సర్‌' 
బిరుదును ఇద్దరూ పొందారు. 198 లో రామిస్వామి మెదలియారు సర్‌ 
భిరుదును పొంది, 1942 లో కె సి.ఐ.ఇ అయ్యారు ఆయన మైసూరు దివానుగా 
ఉన్న రోజుల్లో (1946-1949), ఆయన్ని మహారాజావారు “రాజమం[త చింతా 
మణి' అనే బిరుదుతో సత్కరించారు ఆయన పద్మవిభూషణులు కూడా లక్ష్మణ 
స్వామి మెదలియారుకి 1945 లో “నర్‌” బిరుదు వచ్చింది అంతకుముందు 
ఆయన్ని రావు ఒహదూర్‌, దివాన్‌ బహదూర్‌ బిరుదులతో అప్పటి ఇండియా 


8 ఆర్కాట్‌ సోదరులు 


(పభుత్వం సత్కరించింది. స్వాతం త్యానంతరం భారత (పభుత్వం ఆయనకి 
పద్మభూషణ్‌ (1954), పద్మవిభూషణ్‌ (1968) బిరుదులు (పదానం చేసింది 


జీవితంలో సమానమైన గౌరవ (పపత్తులు గడించిన ఆర్కాటు సోదరుల 
ఆకృతే కొక వేషధారణ కూడా ఒకేవిధంగా ఉండేది ఇద్దరూ ఒకే రంగు; ఒకే 
ఎత్తు; ఒకే లావు ఇద్దరివీ జరీ ఆంచు పాగాలే. ఇద్దరూ ఇంగ్లీషు ముణ్ణంగా నేర్చిన 
వారే, అయినా ఇద్దరివీ (ప్రాలీనాచార వ్యవహారాలే, ఇద్దరూ భార తీయ సంస్కృ 
తిని గౌరవించిన వారే. ఇద్దరూ తోడివారికి యథాశ కిని సేవచేసిన వారే. సమష్టి 
హిందూ కుటుంబం కుటుంబంలో సుఖళాంతులకు ఎలా దోహదం చేస్తుందో ఆ 
ఆన్నదమ్ములు నిరూపించారు. పోలికలు ఒకే విధంగా ఉండడం వల్ల వారు ఫలానా 
అని వెంటనే గుర్తుపట్టడం కష్టంగా ఉండేది. కళాశాల విద్యార్థులుగా ఉన్న 
రోజుల్లో వారిద్దరికి మీసం ఉండేది ఒకసారి మదరాసు కై) స్తవ కళాళాలలోని 
(ఒక_ ఆచార్యుడు రామస్వామి మొదలియారుని చూసి, “నువ్వు నువ్వా లేక నీ 
సనోదరుడివా*” (Are you, you or your brother?) అని అడిగాడట. ఆ 
అన్న దమ్ము ల్ని చూసి సమావేశాలలో (పముఖులే కాక బంధువులు _సెతం 
కొంచెం తికమక చెందేవారట, గుర్తుపట్టలేక. ఒకసారి యేం జరిగిందంటే" 


మదరాసు మెడికల్‌ కాలేజీకి చెందిన విద్యార్థులు కొందరు విహారయా[తగా 
బొంబాయికి బయలుదేరారు విక్టోరియా టెర్మినస్‌ సైషను ప్లాట్‌ ఫారం మీద 
వారు తమ |పిని పాలుగా_ని చూశారు విద్యార్దుల సంతోషానికి మేరలేదు. 
వెంటనే వారు ఆయన దగ్గరకు వెళ్ళి తమ ఆనందోత్సాహాలు తెలియజేశారు. 
అందుకు ఆయన మందహాసం చేస్తూ మీ ఆనందోత్సాహాలను మా తమ్ముడికి 
తెలియజేస్తానని అన్నారు. అప్పుడా విద్యార్థులు తెలుసుకున్నారు, తాము దర్శిం 
చింది తమ |ప్రిన్సిపాలుగారు కాదనీ, ఆయన అన్నగారు రామస్వామి మొదలి 
యారుగారనీ! రామస్వామి మొదలియారు చివరిదాకా మీసం ఉంచుకున్నారు. 
వార్ధక్యం పైబడి” కొద్దీ లక్ష్మణస్వామి మొదలియారులో కొంచెం స్థౌల్యం 
కనిపించింది 


ఆరా ల్‌ సోదరులు 9 


ఆం ధాఖవమానం - 

తెలుగుగడ్డను [పభ పించిన తమిళులు ఆర్కాటు సహోదరులు వారి 
బాల్యం కర్నూలులో గడిచింది వారిద్దరూ ఉన్నత పాఠళాలలోనే కొక కళాశాలలో 
కూడా తెలుగునే రెండవ భాషగా స్వీకరించి చదివారు. 


ఆచార్య గంటి జోగి సోమయాజిగారు తమ “రామచందుని హంపీయా| తి 
(1980) కావ్యాన్ని రామస్వామి మొదలియారుకి గౌరవపురస్సరంగా అంకిత 
మిచ్చారు 

1948 లో లక్ష్మణస్వామి మొదలియారుకి ఆంధ విశ్వవిద్యాలయం 
గౌరవ డిియసి. డిిగీ ఇచ్చింది. అప్పుడు చదవబడిన (పశంసా పత్రంలో 
ఇలా పేర్కొనబడింది ఓ 


తం Andhra by birth and training, who took Telugu 
as his second language throughout his educational course, he 
has always evinced a deep interest in the Andhras " 


కట్టమంచి రామలింగారెడ్డి గారు లక్ష్మణస్వామి మొదలియారుకి గల 
ఆం ధాథీమానాన్ని వ్యక్తం చేసిన తీరు (పళంసార్హం ఐ 


“As Vicechancellor of the Andhra University, 1 feel 
bound to say a special word of praise and gratitude for the 
manner in which he extended the hospitality of Madras, the 
Mother University, to the Chemistry classes of Andhra, the 
Daughter University, when they had to quit Waltair under 
conditions produced by war.” (14-10-1947 ) 


1958 లో లక్ష్మణస్వామి మొదలియారు కర్నూలు పట్టణానికి వళ్ళి 
నప్పుడు తాను చదివిన ఉన్నత పారళాలను సందర్శించారు తమ ఉపన్యాసాలలో 
తమ (పధానోపాధ్యాయునికీ అధ్యాపకుఎకూ నివాళు లర్చించారు ఈ విషయా 
దికం ఆయనకి గల ఆం] ధాభిమానాన్ని వ్యక్తం చేస్తున్నది. 


10 ఆర్కాట్‌ సోదరులు 


కట్టమం చివారు పేర్కొాన్నట్టుగా, లక్ష్మణస్వామి మొదలియారు కేవలం 
(పతిభవల్లనే పెకి వచ్చారు; ఇతరుల ఆదరభావం వల్లనో, అదృష్టంవల్లనో, ఈ 
రెంటినీ మించిన బలవ_త్తర మైన కుత్సితపు ఆలోచనల వల్ణనో ఆయన పెకి రాలేదు 
కట్టమంచి వారి యూ మాటలు రామస్వామి మొదలియారుకి వ ర్తిసాయి. 


గరీయః (పతిభులు, తమ తమ రంగాలలో ఉద్దండులు, మహావ క్తలు, 
మహా మేధావులు, దైవభక్తులూ అయిన ఆర్కాటు సోదరులు చరి తకెక్కిన 
చరితార్జులు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గారు చెప్పినట్లు, “వారిదరూ నిస్సంశ యంగా 
ఛా ర (af) © 
మన దేశానికి గర్వకారణం.” విద్యా వినయ సంపన్నులైన ఆ అపూర్వ సప 
దరులకు జేజేలు! 


%* ల % 
రామస్వామి మొదలియారు ఉన్నత విద్యాభ్యాసం : 


తమ కుటుంబంలోని పలవురివలె, రామస్వామి, లక్ష్మ ఐస్వామి 1009లో 
మదరాసు కై9 స్తవ కళాశాలలో యఫ్‌. యే. (ఫస్ట్‌ ఆర్ట్స్‌) తరగతిలో చేరారు. 
రెండవ భాషగా తెలుగు స్వీకరించారు. ఆ నాళ్ళలో కైె9 స్తవ కళాకాల బాగా 
రద్దీగా ఉండే జార్జిటొన్‌లో ఉండేది. దానికి దగ్గరలోనే విద్యార్థి వసతి గృహ 
మైన కైత్‌నెస్‌ హాలు ఉండేది ఆందులో వారిద్దరూ చేరారు. 


ఆ రోజుల్లో కై స్తవ కళాశాలలో ఆయా విషయాలలో సుప్రసిద్ధులైన 
వారు ఆచార్యులుగా ఉండే వారు. కళాగాలాధ్యక్షులుగా డాక్టర్‌ మిల్లర్‌ చిరకీర్తి 
గడించారు ఆ పదవిలో ఆయన అవిచ్చిన్నంగా ఇరవై అయిదేళ్ళు ఉన్నారు. 
కాగా కె) స్తవ కళాశాలను మిల్లరు కళాశాల ఆఫ్‌ వ్యవహరించేవారు అభిజ్ఞాన 
శాకుంతలాను వాదకులలో ఒకరైన రాయదుర్గం నరసయ్య శాస్త్రిగారి యూ 
(కింది పద్యం వరిశీలించదగింది : 


“శ్రీయుత మిల్టరు సర్వక 

లాయకన సమృద్ధి ర గయ శేష్టి సఖు౨ 
డై యొప్పు నెవడు సర్వ 

జ్ఞాయుత మస్తక కలావహారి బుధ ధృతిన్‌.” 


ఆర్కాట్‌ సోదరులు 11 


మిల్లరు సర్వకళాశాల అని శాస్త్రిగారు పేర్కొన్నారు. ఇటీ ఆనాటి వ్యవ 
హారమై డి డవచ్చు 


మిల్లరుతో పాటు డాక్టర్‌ స్కిన్నర్‌, డాక్టర్‌ మెస్టన్‌, డాక్టర్‌ పిఠెన్‌ 
డిగ్‌ , డాక్టర్‌ మెక్‌ ఫేల్‌ [పభృతులు కూడా ఆ కళాశాలలో ఆచార్యులుగా ఉండే 
వారు. వారు తమ బోధనా పటిమ వల్లనూ, వై దుష్యంవల్రనూ విద్యార్థి లోకాన్ని 
ఆకర్షిస్తూ కళాళాలకు చేరు (వతిష్టలు తెచ్చారు. ఆ ఆచార్యులు రామలక్ష్మ ణుల్ని 
తీర్చి దిద్దడానికి తోడ్పడ్డారు 


చెన్నపట్టణంలో సాగిన తమ విద్యార్థి జీవితం గురించి ముచ్చటిస్తూ 
లక్ష్మణస్వామి మొదలియారు ఒకసారి ఇలా పేర్కొన్నారు ; 


“ఆ రోజుల్లో నా తరానికి చెందిన విద్యార్థులకు కళాశాల, వసతిగృహం, 
(క్రీడా స్థలాలు, ఎటుచూచినా కనుల పండువు చేసే సువిశాలమైన సాగర తీరం- 
ఇవే (పధానమై న ఆకర్షణలుగా ఉండేవి .. విద్యార్థి వసతి గృహంలో నివ 
సించే నావంటి వారికి సంవత్సరాని కొకసారి సర్కసు (పదర్శనగాని, పార్శీ 
నాటక కంపెనీవారి నాటకంగాని తిలకించడం ఒక గొప్ప ఆటవిడుపుగా ఉండేది. 
ధనికులై నా సరే, దరి([దులై నా సరె, వసతిగృహ యజమాని కల్పించే భోజన 
సదుపోయాలే అందరికి సరిసమానంగా లభించేవి. రెస్టారెంటులు లేవు. కాఫీ 
హోటళ్లు లేవు ఆప్పటికింకా సినిమా వెలుగు చూడలేదు." 


ఆ పరిస్థితులలో వారి ఉన్నత విద్యాభ్యాసం సాగింది. సంగహంగా 
చెప్పాలంటే చదువు సంధ్యలు, ఆటపాటలు మినహాయిస్తే ఆనాటి విద్భార్గులకు 
మరో వ్యాపకం ఉండేది కాదు. రామస్వామి, లక్ష్మణస్వామి చదువు సంధ్యలు 
కాక మరి రెండు విషయాలలో తమ ఆస్తిని కేందీకరించారు. తీరిక వేళల్లో 
ఆంగ్ల సాహిత్యార్ణ వాన్ని ఆపోశనం పట్టడానికి కృషి చేసేవారు. సహ విద్యార్థుల 
సహాయంతో వక్పృత్వ కళలో సిద్ధహస్తులు కావడానికి (పయత్నించారు, 
అదృష్టవశాత్తు ఆ నాళ్లలో స్వామి వివేకానందులు ఆమెరికాలో హిందూ మత 
సిద్ధాంతాలు గురించి గంభీరోపన్యాసాలు చేస్తూ వుండేవారు. ఆ ఉపన్యాసాలవల్ల 
భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక చింతన పట్ల అమెరికన్ల కే కాక యితరులకు 


12 ఆర్కాట్‌ సోదరులు 


కూడా (శ ద్ధాసక్తులు కలిగాయి. వివేకానందుల్ని తమ ఆదర్శంగా (గహించారు 
రామ లక్ష్మణులు. ఆ మహనీయుని అనర్హ (పసంగాలను వారు దీక్షగా చదవ 
సాగారు, తరువాతి కాలంలో వారు వశ్య వాక్కులుగా రూపొందడానికి ఆ విధంగా 
పునాది వేయబడింది వారు సంపాదించిన శక్తులలో ఈ వకృత్వ కళ కూడా 
ఒకటి. 

యఫ్‌. యే, పరీక్షలో రామలక్ష్మణులు (పధములుగా ఉ త్తీర్డు లయ్యారు 
ఆంతవరకు చదువు సంధ్యలలో ఒకే మార్గంలో పయనించిన అన్నదమ్ములు 
ఇక విభిన్న మార్గాలు అనుసరించవలసి వచ్చింది న్యాయశాస్త్రం చదవాలని 
రామస్వామి అభిలషించారు కనుక ఆయన అదే కళాశాలలో బి. ఏ. చదవ 


సాగారు. ఆనంతరం మదరాసులోనే న్యాయ కళాశాలలో చేరి బి యల్‌. చది 
వారు. 


న్యాయవాద వృత్తి : 


wats పట్టభ్మదుడై న తర్వాత, ఆయన 1911 లో మదరాసు 
హైకోర్టు వకీలుగా చేరారు. ఆ (క్రితం సంవత్సరం ఆయనకి దామోదర మొదలి 


యారు జ్యేష్టకుమా_ర్తె ఆయిన కామాక్షమ్మతో వివాహం జరిగింది ఆమె విద్యావతి. 
దె వచింతన, పాపభీతి కలది. 


J 


| 


రిచ్‌ మండ్‌ అనే బారిస్టరుతో కలిసి రామస్వామి మొదలియారు న్యాయవాద 
వృత్తి ఆరంభించారు. వక్తృత్వ కళలో సాధించిన ఘనవిజయం అప్పుడు ఆయ 
నకి బపణధా ఉపకరించింది అచిరకాలంలోనే [పముఖ న్యాయవాదిగా ఆయన 
పేరు గడించారు ఆ వృత్తిలో స్థిరపడుదామనుకుంటున్న సమయంలో - అనగా 
1917లో - జస్టిస్‌ పార్టీ వెలుగులోకి వచ్చింది నర్‌ పిట్టి త్యాగరాయసెట్టి, 
డాక్టర్‌ టి యం. నాయర్‌, డాక్టర్‌ నటేశమొదలియారు (పభృతుబు ఈ పార్టీ 
స్థాపకులు. 

కొందరు భావించినట్టు, జస్టిస్‌ పార్టీ [బ్రాహ్మణ వ్యతి రేకోద్యమం కాదు 
జనాభాకి తగినట్లుగా విద్యాసముపార్ణన, ఉద్యోగం మొదలై న వాటిలో ఆవశాకాలు, 
సామాజిక చైతన్యం, (కింది తరగతులవారి సముద్ధరణ మొదలైన వాటిని 
సాధించాలన్న దే ఈ పార్టీ [పధాన లక్ష్యం. పార్టీ స్థాపకులుగాని, యితర 
నాయకులు గాని. తమ ఆచార వ్యవహారాలను గాని, పురోహితుల్ని గాని, 





వ ఛాయాచి[తం,. 


9 
' 


దరు 


ఆర్కాట్‌ ay 


ఆర్కాట్‌ సోదరులు 18 


తృణీకరించిన వారు కారు. (గామీణ నాయర్తకఇం బలంపుంజు కుం టున్న రోజు 
లవి రాజకీయ నాయకత్వంగాని పదవులుగాని, ఒక కులానికి పరిమిత మైనవి కావని 
భావించబడిన రోజు లవి, 


రాజకీయ రంగ (పవేశం : 

రామస్వామి మొదలియారు జస్టిస్‌ పార్టీలో చేరారు ఆ పార్టీ (పోధాన 
లక్ష్యాన్ని సాధించేందుకు సహర్షంగా కృషి చెయ్య సాగారు ఆయన ఆంగ్ల భాషా 
పరిజ్ఞానం, రచనా కౌశలం, వాగ్జాటి మొదలై నవి పిట్ట త్యాగరాయ సెట్టి _పభృ 
తుల్ని (పముఖంగా ఆక ర్లించాయి. వారు ఆయన (ప్రతిభా వ్యుత్పత్తుల్ని సదిరని 
యోగం చేసుకున్నారు. రాజకీయవాదిగా ఆయన శక్తిసామర్థ్యాలు నలుగురికీ 
తెలియ వచ్చాయి. ఇలా ఉండగా, ఆయన 19 19లో జస్టిస్‌ పార్టీ పకినిధిగా 
భారత రాజ్యాంగ సంస్క_ర ణల సంయుక్త పార్ట మెంటరీ సంఘం వారితో సంభా 
షణలు సాగించేందుకు అండను వెళ్ళారు ఇదే ఆయన తొలి విదేశయా[త, తదా 
దిగా ఆయన రాజకీయ కీర్తి విహంగం రెక్కలు విప్పుకో సాగింది. 


ఆ మరుసటి సంవత్సరం మదరాసు రాష్ట్ర శాస నస భకు ఎన్నికలు జరి 
గొయి, జస్టీస్‌ పార్టి ఎన్నిక లలో పోటిచేసి ఆధిక స్థానాలు గెలుచుకుంది. గెలిచిన 
అభ్యర్థులలో రామస్వామి మొదలియారు ఒకరు. 


జస్టిన్‌ పార్టీ మంతివర్షం ఏర్పడింది. పిటి త్యాగరాయ సెట్టిగారు పార్టి 
నాయకుడైనా, ఆయన మం|లివర్గంలో చేరలేదు. అడే ఆయన త్యాగ నిరతి! 
పానగల్‌ రాజా ముఖ్యమం తి అయ్యారు. విద్యామం తికి పార్గమెంటరీ కార్య 
దర్శిగా రామస్వామి మొదలియారు నియుక్తు లయ్యారు. 1920 వ సంవత్సరపు 
మదరాసు విద్యాచట్టం అమలులోకి వచ్చేందుకు ఆయన గణనీయమైన కృషిచేశారు. 
పాథ మిక విద్యా వ్యా పికి అ చట్టం ఎంతో దోహవం చేసింది నిర్భంధ విద్యా 
వ్యాప్తికి కూడా అది తోడ్పడింది. 


1292లలో మళ్ళి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో కూడా రామసార్షమి 
మొదలియారు పోటిచేసి విజయం సాధించారు. ఆయన 19౨8వ సంవత్సరపు 
మదరాసు విశ్వవిద్యాలయ చట్టానికి రూపు రేఖలు కల్పించారు. ఆ చట్టం వల్ల 


14 ఆర్కాట్‌ సోదరులు 


విశ్వవిద్యాలయానికి చెప్పుకో దగినంత పాలనా స్వేచ్చ అభించింది. (పభుత్వం వారి 
ఆమోదం లేకుండానే కళాశాలల్ని అనుబంధం చేసుకునే అధికారం విశ్వవిద్యా 
అయానికి సంషకమిఎచింది అంతేకాదు, సెనేటు సిఫార్సు చేసే పెర్లనుంచి విశ్వ 
విద్యాలయోపాధ్యక్షుని నియమించే అధికారం ఛాన్సెలరుకి (రాష్ట్ర గవర్నరు) 
లభించింది. ఉపాధ్యక్లుణ్ణి విశ్వ విద్యాలయ (పధానాధికారిగా చేసింది. అ భ్యుదయా 
త్మకమైన యీ చట్టానికి రూపకల్పన చేసిన రామస్వామి మొదలియారు విశ 
విద్యాలయానికి పాంనాస్వేచ్భ ఉండాలని ఆశించినట్లు సిర్ద్వంద్యంగా పేర్కాన 
వచ్చు. 


1926 లో జరిగిన ఎన్నికలలో ఆయన ఓడిపోయారు అయినా నిరు 
తృాహం చెందలేదు; పార్టీ వ్యవహారాలలో చురుకుగా పాల్గొఎడం మానలేదు. 
ఆ మరుసటి సంవత్సరం ఆయన పార్టీవారి ఆంగ్ల దినప్మతిక 'జస్టిస్‌' క్రి 
సంపాదకునిగా నియుక్తులయ్యారు సంపాదక పదవిలో ఎనిమిదేళ్ళు ఉన్నారు. 
ఆయన (వాసే సంపాదకీయాలను ఆనాటి పెద్దలూ, విద్యార్థులు ఆస క్తితో చదివే 
వారు. వ్యంగ్య చిత్రాలను (పచురించి ఆయన పతికార ంగంలో ఒక కొత్త 
పుంత |పవేశ పెట్టారు దినపత్రికలో వ్యంగ్య చితాలు _పవేళ పెట్టిన వారిలో 
ఆయనే ఆద్యుడని అభిజ్జులు చెపుతారు. 


పౌర వ్యవహారాలలో కూడా ఆయన (శద్దానక్తులు [పదర్శించారు చాలా 
యేళ్ళు మదరాసు నగర కార్పొరేషను సభ్యునిగా వ్యవహరించారు. రండుసార్జు 
(1928-30) కార్పారేషను అధ్యక్షునిగా ఎన్నికయ్యారు చెన్న పట్టణ పౌరులకు 
ఆయనపట్ల గల ఆదరాభిమానములకు ఈ ఎన్నిక నిదర్శనం. 


ఆ తర్వాత ఆయన కేంద శాసనసభకు ( సెష్మటల్‌ లెజిస్టేటివ్‌ ఆసెంబ్లి) 
ఎన్నికయ్యారు. కేంద శాసనసభా కార్యకలాపాలలో (శద్ధాసక్తులు (పదర్శంచి 
యితర సభ్యుల మన్ననలు పొందారు. 1981 నుంచి 1984 దాకా ఆయన 
సభ్యుడుగా ఉన్నారు ఆ రోజుల్లో ఆయన లండనులో జరిగిన రౌండు 
టేయిల్‌ సమావేశంలో పాల్గొన్నారు ఆ తర్వాత కేంద శాసనసభకు 
జరిగిన ఎన్నికలలో (ప్రముఖ కాంగెసు నాయకుడు, వొగ్మె 'శేఖరుడు అయిన 
(శ్రీ యస్‌ సత్యమూలర్తితో రామస్వామి మొదలియారు పోటి చేయవలసివచ్చింది, 


ఆర్కాట్‌ సోదరులు 15 


వారి ఎన్నికల (పచార సభలకు పెద్దలే కాక విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో 
హాజరయ్యేవారు కాని రామస్వామి మొదలియారు ఆ ఎన్నికలలో జయించలేదు 
ఆయనా, సత్యమూర్తి ఒకే కళాశాలలో చదువుకున్నవారు; మిగతులు. 


ఎన్నికలలో అపజయం పొందినా, అది రామస్వామి మొదలియారు 
జీవితంలో ఒక మలుపుకి దారితీసించి ఆయన్ని ఉన్నత పదవులు వరించ సాగాయి, 
ఆయన (పతిభకు గుర్తింపు లభించినట్ల యింది. పభుత్వ కార్యకలాపాలలో 
ఆయనకి గల గాఢ పరిజ్ఞానం, ఆయన వాక్చటిమ (బిటిషు (పభుత్వాధినేత ల్ని 
ఆకర్షించాయి. ఆనాటి (పభుత్యంలో ఆయన ఉన్నత పదవులెన్నో అలంకరించ 
గలిగారు. 


ఉన్నత పదవులు : 

1988 లో కెనడాలోని టొరాంటో నగరంలో జరిగిన |బిటిష కామన్వెల్తు 
సంబంధాల మహాసభకు రామస్వామి మొదలియారు భారత (పతినిధివర్గ నాయ 
కునిగా హాజరయ్యారు ఆ మహాసభలో ఆయన (పతిభ వ్యక్త మయింది. రిజర్వు 
బ్యాంకు సంఘం, రైల్వే సంఘం, సైన్యం తగ్గింపు సంఘం మొదలైన వాటిలో 
ఆయన సభ్యుడుగా నియమితు లయ్యారు. 


1996 లో లండనులోని ఇండియా కౌన్సిలు సభ్యునిగా రామస్వామి 
మొదలియారు నియుక్తు లయ్యారు. ఆ మరుసటి సంవత్సరం ఇండియా మం|కికి 
(సెక్రటరీ ఆఫ్‌ సైట్‌ ఫర్‌ ఇండియా) సలహాదారుగా నియమితు అయ్యారు ఏ 
పదవిలో ఉన్నా సమర్థవంతంగా నిజాయితీగా పనిచెయ్యడం ఆయనకి మొదటి 
నుంచీ అలవడిన విశిష్ట గుణం. ఈ పదవిలో కూడా ఆయన రాణించారు. అప్పటి 
వై (సాయి విలింగ్లన్‌ _పభువు ఆయన శో క్రిసామర్థ్యాలు చూసి ముగ్గుడయ్యాడు. 
టారిఫ్‌ (సుంకాలు) కమీషను సభ్యునిగా ఆయన్ని నియమించాడు. ఆనాటి నుంచీ 
ఆయన (పతిభకు మరింతగా గుర్తింపు లభించ సాగింది. 


1989 లో రామస్వామి మొదలియారు ఇండియా (పభుత్వపు వాణిజ్య 
మం|తి పదవిని (ఎగ్గిగ్యూటిఏ కౌన్సిలు మెంబర్‌ ) అలంకరించారు. ఆ పదవిలో 
ఆయన 1912 దాకా ఉండి వై (సాయిల మన్ననలు పొందారు. ఆ తర్వాత ఒక 


16 ఆర్కాట్‌ సోదరులు 


సంవత్సరంపాటు ఏ శాఖ లేకుండా వైషసాయి కార్యనిర్వాహక మండలిలో 
మంత్రిగా పనిచేశారు వాణిజ్యం, పరిిశ మలకు సంబంధించిన విషయాలలో ఆయన 
(పామాణికులని పేరు గడించారు ఆ తర్వాత నాలుగేళ్ళ పాటు ఆయన యోజన 
అభివృద్ధి కార్య్యకమాల మంగతిగా ఉన్నారు. మొత్తం మీద రామస్వామి మొదలి 
యారు వైషసాయి కార్యనిర్వాహక మండలిలో సభ్యునిగా ఏడేళ్ళపాటు పనిచేసి 
వాణిజ్యం పర్మిశమలు మొదలై న వాటికి సంబంధించిన వివిధ విషయాలలో 
పరిజ్ఞాన మే కార (పావీణ్యం కూడా గడించారు, 


రెండవ (పపంచ సంగ్రామం జరిగే రోజుల్లో విన్‌ స్టన్‌ చర్చిల్‌ ఆధ్వర్యంలో 
ఏర్పడిన మంతి వర్షంలో రామస్వామి మొదలియారుకి (1941) స్థానం 
లభించింది. ఈ విశిష్ట గౌరవం పొందిన తొలి భారతీయుడు ఆయనే. 


1942 లో మనదేశంలో విజ్ఞాన శాస్త్ర పార్మిశ్రామిక పరిశోధక మండలి 
(కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్టిియల్‌ రిసర్చ్‌) స్థాపించబడింది. ఈ 
మండలి స్థాపనకు రామస్వామి మొదలియారే కారణభూతులు, 


ఆ రోజుల్లో విజ్ఞానశాస్త్ర పరిశోధనకు గాని, సాంకేతిక విషయాల 
అభివృద్ధికి గాని పభుత్వం ఏ విధమైన (శద్దానక్తులు చూపలేదు. పైగా రెండవ 
(పపంచ సంగ్రామం జరుగుతున్న రోజులవి పాశ్చాత్య దేశాలు విజ్ఞానశా స్ర్రంలో 
సాధించిన [ప్రగతి యేమిటో రామస్వామి మొదలియారుకి బాగా తెలుసు. కాగా, 
విజ్ఞానశాస్త్ర పరిశోధనకు, పారి శామిక విషయాల పరిశోధనకు ఎక్కువ నిధులు 
'కేటాయించవలసిన అవసరాన్ని ఆయన [పభుత్వం వారికి తెలియ జేశారు. తతృలి 
తంగా విజ్ఞానశాస్త్ర పారిశ్రామిక పరిశోధక మండలి వెలుగు చూడగ లిగింటి. 
ఆందుపల్ల ఆయన్ని ఆ మండలి జనకునిగా అధభిజ్ఞులు అభివర్ణిస్తారు. ఈ మండలి 
తన రజతోత్సవాన్ని 1976 లో ఘనంగా జరుపుకుంది. ఆ సభ అప్పటి (ప్రధాన 
మంతి శ్రీమతి ఇందిరాగాంధి సమక్షంలో రాష్ట్రపతి ఆధ్యక్షతను జరిగింది. 
రజతోత్సవ [పసంగాన్ని రామస్వామి మొదలియారు చేశారు. ఆ విధంగా విజ్ఞాన 
శాస్త్ర పారిశ్రామిక పరిశోధనకు ఆయన సముచిత రీతిని కృషి చేశారు. ఆకృవి 
ఫలితంగా ఈనాడు భారతదేశం విజ్ఞానశాస్త్రం వివిధ శాఖలలోనూ ముందంజ 
వెయగ లిగింద, 


ఆర్కాట్‌ సోదరులు 17 


నేషన్స్‌తో (నానాజాతి సమితి) సంబంధం ఉండేది భారతదేశపు _పతీనిధిగా 
ఆయన యూరపు, అమెరికాలలో జరిగిన పెక్కు. అంతర్జాతీయ సమావేశాలలో 
పాల్గొన్నారు 

Nn 


ఐక్య రాజం సమితితో కూడా ఆయనకి సన్నిహిత సంబంధం ఉంది 
1945 వపిల్‌లో శాన్‌ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఐక్యరాజ్య సమితి సమా వేశంలో 
ఆయన భారతదేశపు (పతినిధివర్గ నాయకునిగా పాల్గొన్నారు ఆ సమావేశ లలో 
ఆయన ఆశువుగా (పసంగించారు. ఆ _పసంగం అందరి మన్ననలు పొందింది. 
ఆ విశిష్ట (ప్రసంగం ఇలా పారంభమయింది క 


““వర్మితకు తెలిసినప్పటి నుంచీ శాంతికామిక _పజలుగా 'సేరొందిన 
(పజల ఆభి|పాయాలకు _పతినిధిగా నేను మీ సమక్షంలో ఉన్నాను. సుదీర్హ మైన 
భారతదేశ చర్మితలో దేశం లోపల గొడవలెన్నో జరిగి వుండవచ్చు. కాని భారత 
దేశీయులు కయ్యానికి కాలుదువ్వే వారని గాని, తమ సరిహద్దులు దాటి యితరుల పె 
అధికారం చెలాయించాలని గాని వ్య క్తంచేసే ఒక్క సంఘటనను కూడా చర్మిత 
కారుడు పేర్కానలేడు. 'పెపెచ్చు. తెల్లవారైన యూదులు తమ భూభాగం 
వదిలి భారతదేశపు పశ్చిమ తీరానికి వచ్చినప్పటి నుంచీ ఇటీవలి కాలం 
వరకు - అనగా దండయా[తకు గురి ఆయిన వోలెండు జాతీయులు మా దేశంలో 
తలదాచుకున్న నిన్న మొన్నటిదాకా - భారతదేశం పీడితుల కందరికి త్మాశయ 
మిచ్చింది. (హర్ష ధ్వానాలు) 

మూడు సంవత్సరాలక్రితం - అనగా 1942 చివర్లో - నేనూ నా మ్మితు 
డొకాయన ఇంగ్లండులో ఉన్నప్పుడు జరిగిన సంఘటనని తలుచుకుంటేనే 
సంతోషం కలుగుతున్నది. మేము మా దేశంతో పోలిష్‌ కాందిశికుల్ని ఆదు 
కున్నందుకుగాను తమ జాతి పతాన జెనరల్‌ సికోర్‌సీ_ మమ్మల్ని అభినందిం 
చాడు దండెల్తి వచ్చేవారిని పతి ఘటించలేక పోవటం వల్లనో, మానవ స్వాతం 
_త్యాన్ని పరిరక్షించేందుకు సాగిన సెనిక సంఘొర్షణలలో మేము మా పాతను 
సక్రమంగా నిర్వర్తించని కారణంవల్ణనో ఈ శాంతికాముక (ప్రవృర్తి మాకు 
అలవడలేదు.” 

AS-2 


18 ఆరాట్‌ సోదరులు 


భారతీయులలో సహజంగా కానవచ్చే శాంతి పియత్వాన్ని రామస్వామి 
మొదలియారు సభ్య (పపంచానికి స్పష్టంగా తెలియజేశారు ఆ (పసంగంలో 
మరొక చోట ఆయన తన భావాన్ని ఇలా వ్యక్తం చేశారు : 


“మాది శాంతికాముక దేశమని చెప్పడంలో నా అభ్మిపాయం, శాంతికోసం 
(పార్శిస్తూ చేతులు ముడుచుకుని కూర్చునే వాళ్ళమని కాదు అర్థం ఈ యుద్ధంలో 
& తర ఆఫికాలో డని) od వద్ద, ఇటలీలో, (గీసులో, మధ్య పాచ్య దేశాల 
లోనూ భారతదేశపు పు సెన్యాలు తమ వీరోచిత పాతను నిర్వహించాయి. (హర్ష 
ధ్యానాలు), 


ఆ |పసంగంలో ఆయన ఎన్నో |పముఖ విషయాలు |పస్తావించారు, 
ఆర్థిక సాంఘిక ఆంళాలుకూడా (పస్తావించారు. సామాన్య మానవుని గౌరవ 
(పపత్తులు కూడా ఆ (పసంగంలో చోటుచేసుకున్నాయి. ఆయన యీ విషయమై 
ఇలా అన్నారు : 


“మరాళ అంశాన్ని కూడా మనం గుర్తించవలసి వుంది. మనం వాస్తవిక 
దృష్టిని కలిగి వుండాలి ఈ నాటి (పపంచంలో కనిపించే విపిధాంశాలను మనం 
గుర్తించాలి ఒక యధార్థం ఉంది; ఒక |పాథమికాంశం౦ ఉంది. అన్ని మతాలు 
బోధించిన ఒక పరమ సత్యం ఉంది. ఆదే సామాన్య మానవుని గౌరవం. ఈ 
ఆంశాన్ని మనం స్ఫురణకు తెచ్చుకోవాలి పాధమిక మా మానవ హక్కులు వేరు 
పర చరానివి; వాటిని (పత్యేకించ లేము వినిమయం, ఆహారం, వర్ణం, వర్గం 
మొదలైన వాటిని పురస్క-_రించుకొని మనుషులకూ మనుషులకూ మధ్య ఈ 
హక్కుల్ని విడదీయ లేము (హర్షధ్వానాలు) ఆసియా పౌరునిగా చెపుతున్నాను, 
ఈ అంశం ఎప్పుడూ విస్మరించరానిదని (పపంచ పౌరులందరి [పాథమిక 
హక్కుల్ని గుర్తించినప్పుడు, అన్ని రంగాలలోనూ త్ర పురుషుల్ని సమానులుగా 
తిలకించినప్పుడు మనం శాంతిస్థాపనకు పునాది వేసిన వాళ్ళమవుతాము. అప్పుడే 
ఆ శాంతి కొంత కాలం వరరైనా - రెండు తరాల వరకైనా - మనగలుగు 


తుంది. (హర్షధ్వానాలు )” 


ఆర్కాట్‌ సోదరులు 19 


మహాసభ | పాఠంభంలో చాలామంది యువతీ యువకులు అధ్యక్షుం 
వెనక నిలజడ్డారు. ఆ దృశం రామస్వామి మొదలియారుని బవఎధా ఆక 
ర్షించింది. భావి (పపంచం తరుణ వయస్సు_లదే నంటూ ఆయన తన (పసం 


గాన్ని ఇలా ముగించారు . 


“భావి (పపంచం వారిదే (యువతీ యువకులది ). మనం (పస్తుతం చర్చి 
స్తున్న శాంతి పధకం వారికోసమే; మనకోసం కాదు. ఇప్పుడు కనక మనం మన 
లక్ష్యసాధనలో విజయం సాధించక పోతే, సకమంగా పథక నిర్మాణం చెయ్యక 
పోతే భవిష్యత్తులో అందుకు మనం బాధ్యులముగా భావించబడతాము, ఈ పరిషత్తు 
మీద మోయలే నంత భారాన్ని మోపడం వాంఛనీయం కాదనే అంశంతో మనం 
ఏకీభవిస్తున్నట్టుగా నేను చెప్పాను కాని నేను భావిస్తున్న లశ్యాలకోనం (ప్రధాన 
స్వరూపం, (పాథమిక విషయాలు మొదలైన వాటిని మనం ఆంగీకరించాలి.” 


చిరస్మరణీయమైన ఆ (పసంగంలో రామస్వామి మొదలియారు ఏ 
దేశము? స్యతంతంగా ఉండజాలదనీ, (పపంచశాంతికి గాను ఒక దేశం మరొక 
దేశం మీద ఆధారపడ వలసిన అగత్యం ఉన్నదనీ స్పష్టాస్పష్టంగా తెలియ 
జేశారు. ఈ సూచనను కొన్ని పతికలు విమర్శించాయి. ఆలా విమర్శకు పాల్చ 
డిన ఆ అంశాన్ని అప్పటి _పధాని న్మెహూ పండితుడు సమర్థించాడు. తత్భలి 
తంగా విమర్శకుల నోళ్ళకు తాళం పడింది. 


రాజనీతిజుడు : 
జః 


శాన్‌ ఫాన్సిస్కోోలో జరిగిన ఐక్యరాజ్య సమితి [(పారంభోత్సవం తరు 
వాత నుంచీ రామస్వామి మొదలియారు జీవితం ఒక కొ తమలుపు తిరిగినట్టు 
ఆభిజ్ఞులు భావిస్తారు. రాజకీయవాదిగా జీవితరంగంలో అడుగుపెట్టిన ఆయన 
(పముఖ రాజనీతిజ్ఞునిగా ద్యోతించారు. ఆ తరువాతి సంవత్సరం ఆర్థిక సాంమిక 
మండలికి అధ్యక్షులయ్యారు. అ మరుసటి సంవత్సరం ఆయన యు.యన్‌. 
మారిటైం (సముుద విషయాల) మహాసభలో పాల్గొన్న భారతీయ (ప్రతినిధి 
వర్గానికి నాయకత్వం వహించారు. ఆంతర్జాతీయ రంగంలో ఆయన ఒక విశిష్ట 


వ్య క్రిగా పేరు సెంపులు గడించారు. 


20 ఆర్కాట్‌ సోదరులు 


1945 ఏపిల్‌ నుంచి జూన్‌ దాక జరిగిన ఐక్యరాజ్య సమితి సమా 
వేశంలో ఆమెరికా సంయుక్త రాష్ట్రాల పక్షాన పాల్గొన్న (పతినిధులలో డామ్‌, 
వర్ణీనియా |క్రొషెరన్‌ గిల్జర్‌ స్టీవ్‌ అనే విదుషి పేర్కొన దగింది ఆమె “మెనీ ఎ 
గుడ్‌ |కూసేడ్‌' అనే [గంధం |వాసింది అందులో రామస్వామి మొదలియారు 
పతిభా పిశేషాలను ఆమె యిలా అభివర్ణించారు 


“మండలి సమావేశంలో పాల్గొన్న సభ్యులలో మా అధ్యక్షులైన సర్‌ 
రామస్వామి మొదలియారు బహు సమర్థులు. సొజన్యమూరర్తి నలుగురినీ ఆకట్టు 
కునే స్యభావం కలవారు. పౌడగిరి. దృఢగా[తుడు కృష్ణ వర్గుడు. మనోహరాకృతి 
కలవాడు. ఫాలభాగాన శ్రీ చూర్ణం. ఉత్తమ పార్టమెం కెరియన్‌ (వాద చతురుడు) 
భేదాలున్న ప్పటికీ, చర్చలలో కారిన్యం తలె త్తినప్పటికీ యాభై దేశాల వారిని 
ఎలా నడిపించాళలో ఆయనకి బాగా తెలుసు.” 


ఆర్థిక సాంమిక మండలికి భారతదేశపు (పతినిధి వర్షం నాయకుడు అధ్యక్షత 
వహిస్తాడని వినగానే ఆమె తొలుత విిభాంతి చెందింది.ఎహుశ ఆమెకు మొద లియారు 
గారి (ప్రతిభా విశేషాలు అంతగా తెలిసి వుండక పోవచ్చు మండలి సమావేశం 
[పారంభమైన తొలివారాలలో ఆయన సభ్యులకు మాట్లాడేందుకు బాగాస్వాతం్యతం 
ఇచ్చారు. తరువాత ఒకరినొకరు అర్ధం చేసుకున్న తర్వాత, ఆయన కళ్ళెం బిగ 
పట్టారు ఆయనంటే సభ్యులకు ఆదరాభిమానాలు ఏర్పడినట్లు ఆమె పేర్కొ 
న్నారు. అంతేకాదు ఆమె చివరలో ఇలా ఒక (_పశ్నవేసి, సమాధానం కూడా 
ఆమెయే చెప్పించి “ఇండియాలో అలాంటి పముఖులు ఇంకొ ఉన్నారా? ఉన్నా 
రను కుంటాను * ఈ విషయాదికం తెలుసుకున్నప్పుడు రామస్వామి మొదలి 
యారు భారతదేశం గర్వించదగిన మహాపురుమడసీ, ఆయనవల్ల మన దేశానికి 
శీరు పెంపులు కలిగాయనీ నిస్సంశయంగా చెప్పవచ్చు. 


గిల్లర్‌ స్ట్రీవ వలె మండలి కార్యకలాపాలలో పాల్గొన్న మరొక (వషుఖుడు 
కూడా రామస్వామి మొదలియారుని బహుధా [వశంసించారు. ఆయన డ్వార్‌ 
హెర్మన్‌ కాన్హాాకజ్‌ మండలి [పధమ సమావెశంలో ఆయన పాల్గొన్నారు. ఆ 
తర్వాత ఆయన ఆర్థిక సాంఘిక మండలికి అధ్యతులయ్యారు ఆయన ఏ పేజ్‌ 
పం ది యర్టీ హిస్టరీ ఆఫ్‌ డి యునైటెడ్‌ నేషన్స్‌' ఆనే పుస్తకం రచించారు. ఆ 
(గంథంలో రామస్వామి మొదలియారుని గురించి కళ్ళకి కట్టేలా అభివర్ణించారు. 


ఆర్కాట్‌ సోదరులు 91 


“అంతర్జాతీయ థ్యాతిగన్న (పముబులు సమావేశ మైన యీ మండలికి 
అధ్యక్షత వహించిన సర్‌ రామస్వామి మొదలియారు తన హోదావల్లనూ 
సామర్థ్యంవల్లనూ ఆందరిసీ అధిగమించారు. ఆయనది విద్యుత్తులాంటి మేధ, 
ఉక్కు-లాంటి శ క్రి; బంగారంలాంటి హృదయం ఆలాంటి సమావేశాలకు నేను 
కొత్త కావడంవల్లనేమో నేను ఆయన (ప్రభావానికి లోనయ్యాను. ఫాలభాగాన ఆ 
ఢీ చూర్ణం, శరవేగంతో తీర్మానాలు చర్చించడం చూస్తే (పాచ్య కథల 
లోని మాంతికుడు స్పురణకు వచ్చాడు మండలి తన కార్యకలాపాలు తొలుత 
పార ంభించినప్పుడు, ఆయన అధ్యక్షుడు కావడం సహేతుకమే ఎందుకంటే, 
శాన్‌ ఫాన్సిస్కో సమావేశం తాలూకు తొలి సంఘానికి ఆయనే అధ్యక్షుడు. ఆ 
సంఘం ఆర్థిక సహకారానికి సంబంధించిన తీర్మానాన్ని తయారు చేసింది, పైగా 
సన్నాహక సంఘంలో ఆయన సభ్యుడు. చర్చిల్‌ యుద్ధకాలపు మంతివర్గంలో 
సభ్యుడు. 1947 లో ఆయన ఆర్థిక సాంఘిక మండలికి అధ్యక్షునిగా తిరిగి 
ఎన్నిక అయ్యాడు నేడు డెభై ఆరేండ్ల వయస్సులో ఉన్నా, సర్‌ రామస్వామి 
తన నౌకా నిర్మాణ కార్యకమాలలో, అంతర్జాతీయ జీవితంలో సమితి తాలూకు 
పరిపాలనా (టిబ్యునల్‌ అధ్యక్షునిగా చురుకుగా వ్యవహరిస్తున్నారు. 


ఆయనపట్ల నాకు ఆవధిలేని ఆదరభావం కలిగింది. వ్యక్తిగా అంతర్జా 
తీయ ఉద్యోగిగా ఆయనంటే నాకు గారవం కలిగింది. 1950 లో ఆయన 
ఆర్థిక సాంఘిక మండలిలో పాల్గొనడాన్ని నేను విస్మరించలేను. ” 


శానాకజ్‌ మండలి అధ్యక్షునిగా ఎన్నిక అయినప్పుడు ఆయన రామ 
స్వామి మొదలియారుని ఉపాధ్యక్ష పదవి నలంకరించవలసిందిగా అర్థించాడు. 
శ క్రి సామర్థ్యాలలో, అనభవ లో మొదలియారు అద్విళీయుడై నా, ఉపాధ్యక్ష 
పదవిని సహర్షంగా అంగీకరంచారు ఆయన అలా ఆ గీంరించడం శాన్హాకజ్‌ని 
ముగ్దుణ్ణి చేసింది. ఆది మెదలియారుకి గల వినయాన్ని, అంతర్జాతీయ సహకారం 
పట్ట ఆయనకున్న (పగాఢమైన ఆసక్తిని అభివ్యక్తం చేస్తున్న దని శాన్నాకజ్‌ 
పేర్కొనడం గమనించదగిన విషయం. (టిటిమవారి హయాములో రామస్వామి 
మొదలియారు బాధ్యతాయుతములై న ఉన్నత పదవు లెన్నో ఆలంకరించి గు. 
స్వవరిపాలనాధికొారం లభ్యం కావడానికి ఆయన తోడ్పడ్డారు అటువంటి 


22 ఆర్కాట్‌ సోదరులు 


రామస్వామి మొదలియారు మండలి ఉపాధ్యక్ష పదవికి అంగీకరించడం శానా 
డ్రజ్‌ని ముగ్దుణ్ణి కావించింది 


1946 లో ఇంగ్లండుకి, అమెరికాకి వెళ్ళిన భారతీయ ఆహార (ప్రతినిధి 
వర్గాలకి రామస్వామి మొదలియారు నాయకత్వం వహించారు. బెంగాలులో 
కామం ఏర్పడినప్పుడు, ఆయన ఆమెరికా వెళ్ళి ఆదేశం మనకు ఆహార పదార్థాలు 
సహాయం చేసేలా తమ పలుకుబడినీ వాక్సాతోరినీ వినియోగించారు 


స్వాతం, త్యానంతరం : 

స్వాతం[త్యానంతరం రామస్వామి మొద లియారు (పతిభా విశేషాలను 
(పభుత్వం సద్వినియోగం చేసుకోలేదని కొందరి అభి పాయం. ఈ సందర్భంగా 
వే|సాయి కార్య నిర్వాహక వర్షంలో సభ్యులుగా పనిచేసి ఆ తర్వాత సిలోన్‌లో 
(శ్రీలంక) ఇండియా హైకమీషనురుగా వ్యవహరించిన డాక్టర్‌ యం యన్‌. ఆతె 
అభిిపాయం పరిశీలించ దగింది. ఆయన యిలా పేర్కొన్నారు ల. 


“రెండు ముక్కలలో డాక్టర్‌ ఏ రామస్వామి మొదలియారుని గురించి 
“యిలా చెపుతాను. (పస్తుత భారత (పభుత్వం తన పాక్షిక వైఖరిని విడనాడి 
(ప్రముఖ పార్పమెంటేరియను, పరిపాలనాదక్షుడు, రాజనీతిజ్ఞుడు, ఉన్నత (శణికి 
చెందిన వాగ్మి అయిన ఆయన సహకారం అర్గించి ఆయన్ని కేం[ద మం|తివర్గ 
నులో చేర్చుకోవాలి. ఆంతిరంగిక వ్యవహారాల శాఖను గాని వాజీజ్య పరి|శ మల 
శాఖను గాని, మరొక ముఖ్యమైన శాఖను గాని ఆయనకి ఇవ్వాలి. 


నా పార్షమెంఓరీ జీవితంలో మం| తివర్యులు గా ఉన్న ముగ్గురు భారతీయ 
నాయకులు నన్ను ముగ్గుడిని చేశారు. వక్తలుగా, వివిధ సమస్యలతో విసృత పరి 
జ్ఞానం గలవారుగా, |పత్యర్గుల మనోభావాలను అవగాహన చేసుకోవాలనే తపన 
గలవారుగా ఆ నాయకులు ముగ్గురూ నన్ను ఆగర్షించారు వారు; యన్‌. యన్‌. 
సర్కారు, గోవింద వల్లభ పంత్‌, డా. ఏ. రామస్వామి మొదలియారు (పభృతులు. 
ఈ ముగ్గురిలోనూ కడపటి వారికి ఒక గొప్పశ క్తి ఉండేది. ఉపన్యాసానంతరం 
అందరూ చాలా సేపు కరతాళధ్వనులు చేసేలా, ఆయన తశ ఉపన్యాసాన్ని శక్తి 
మంతమూ, మధుర మంజులమూ అయిన భాషలో ముగించేవాడు, 


ఆర్కాట్‌ సోదరులు 28 


అంత _సతిభావంతుడై న రామస్వామి మొదలియారుకి కేంద మంతి 
వర్గంలో స్థానం లభించక పోవడం ఆశ్చర్యంగానే కనిపిస్తుఎది కాని మదరాసు 
విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులుగా పనిచేసిన |పముఖ విద్యావేత్త డాక్టర్‌ యన్‌-.డి. 
సుందర వడివేలు ఈ అభిప్రాయాన్ని స మర్ధించలేదు. ఆయన, 'స్వతంత 
భారతం కూడా రామస్వామి మొదలియారు |పతిభాపాటవాలను చక్కగా వినియో 
గించుకుంది' అని పేర్కొన్నారు. ఆర్కాటు సోదరులతో సన్నిహిత పరిచయం 
గలవారు సుందర వడివేలుగారు. 


రామస్వామి మొద లియారు పదేశళ్శపాటు (1952 హః 1062) రాజ్యసభలో 
సభ్యులుగా ఉన్నారు, వివిధ విషయాలు గురించి ఆలోచనామృతము అనదగిన 
ఉపన్యాసాలు చేశారు దేశ షేమం తమ (ప్రధాన ధ్యేయంగా భావించారు. 


మైనూరు దివాను పదవి : 


స్వాతం త్యానికి పూర్ణం మన దేశంలో మైసూరు, హైదరాబాదు మొద 
లైన దేశీయ సంస్థానాలు చిన్నవీ పెద్దపీ చాలా ఉండేవి, సం్రగహంగా చెప్పా 
లంటే, అవి స్వతం్యత రాజ్యాలుగా వ్యవహరించేవి. ఆయా సంస్థానాలలో 
రాజులూ నవాబులూ ఆడంబరమైన జీవితం గడిపేవారని వేరుగా చెప్పనవసరం 
లేదు. వారికి (బిటిష (పభుత్వం సహాయ సహకారాలు అందించేది. 


రాజకీయపరమైన అభి ప్రాయభేదా లున్నప్పటికీ ఆ నాటి జాతీయోద్యమ 
(కాం[గెసు) నాయకులు రామస్వామి మొదలియారు (పతిభను గుర్తించారు, 
రాజాజీగా లబ్ద వళ మలెన చకివర్తి రాజగోపాలాచారిగారు మైసూరు సంస్థానానికి 
రామస్వామి మొడలియారుని దివానుగా నియమించాలని సూచించారు. ఆ సూచన 
మేరకు ఆయన దివానగా నియమితు లయ్యారు ఆయన మైసూరు దివానుగా 
మూడేండు (1946-1949) వ్యవహరించి, ఆ సంస్థానాభివృద్ధికి ఎంతగానో 
తోడ్పడ్డారు. అన్నిటికంటె ముఖ్యమైన అంశం ఎమిటంటే, మైసూరు సంస్థానం 
భారత యూనియనులో విలీనం కావాలని రామస్వామి మొదలియారు సూచించారు, 
ఆ సూచన కార్యరూపం దాల్చింది. దేశభక్తి (పపూర్ణమైన రాజనీతిజ్ఞత రామస్వామి 
మొదలియార్‌ లో పుష్కలంగా ఉండేదని పేర్కొనడానికి ఇదొక ఉదాహరణ, 


24 ఆరా నన్‌, సోదరులు 


“1946-1949 సంవత్సరాడమధ్య మైసూరు దివానుగా సర్‌ రామస్వామి మెద 
లియారు కావించిన సేవను మైసూరువారు చాలాకొలం స్మరించుకుంటారు' ఆని 
మైసూరు |పభుత్వపు ముఖ్యమం! తిగా కునివెసిను. పి నిజలింగప్పగారు 'పేర్కా 
నడం గమనించదగిన అంశం 


రామస్వామి మొదలియారుకి గల దూరదృష్టి, సేవాతత్పరత |పశంసా 
ర్హ్హములు. ఆయన సేవా నిరతిని పి శివశంకిర్‌ గారు ఇలా (పస్తుతించారు. 


“1046 లో నేను బెంగుళూరు పురపాలక సంఘాధ్యక్షుడిగా ఉండేవాణ్ణి, 
అప్పుడే నాకు రామస్వామి మొదలియారుని కలసుకునే అవకాశం ఏర్పడింది. 
ఆయన పదవిలో ఉన్నంతకాలం, నాకూ నా సహచరులకూ ఆయన సహకారం 
సలహా మొదలై నవి లభించేవి కావేరి నదీ జలాలు వినియోగించుకుని బెంగుళూరు 
నగర కార్పొరేషన్‌ వారు ఒక బృహత్తర సీటి పథకం అమలుకు (పయత్నిస్తు 
న్నారు. 21 సంవత్సరాలకు పూర్ణమే అలాంటి (పయత్నం అవసర మవుతుం 
దని ఆయన (గహిందిన అంశాన్ని నే నిప్పుడు గుర్తు చేసుకుంటున్నాను. కావేరీ 
జలాన్ని బెంగుళూరుకి తీసుకువచ్చే పథక రచనకు 1946 లో డాక్టరు మొదలి 
యారు కార్పొరేషన్‌ ఉ దో్యోగులతోను నీటి సరఫూ శాఖోదోకిగులతోను ఒక 
సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత, ఎందుకో 
ఆ పథకానికి స్వస్తి చెప్పడం జరిగింది (పస్తుత (పభుత్వం దాన్ని పునరుద్ధ 
రించడానికి ప్రయత్ని స్తున్నది. మైసూరు (పభుత్వ యం కాంగాన్ని ఆదర్శవంత 
మైన పరిపాలనా యంాంగంగా తీర్చిదిద్దడానికి కూడా డాక్టరు మొదలియారు 
తోడ్పడ్డారు. 


మైసూరు (పజల ఆదరాభిమానములే కాక మైసూరు మహారాజావారి ఆదర 
భావం కూడా లభించింది రామస్వామి మొదలియారుకి. మహారాజావారు ఆయనకి 
'రాజమం|త చింతామణి ఆనే (పత్యేక బిరుదు ఇచ్చి గౌరవించారు మైసూరు 
విశ్వ విద్యాలయం ఆయనకి డాక్టర్‌ ఆఫ్‌ లాస్‌ గౌరవ డిగీ (పదానం చేసి, 
తన్ను తాను సత్క_రించుకుంది ఆయన మైసూరు విశ విద్యాలయంలో స్నాత 
కోపన్యాసం చేశారు కూడా ఇలా మైసూరుకీ రామస్వామి మొదలియారుకీ మధ్య 
[(పగాఢమైన సంబంధం ఏర్పడింది. 


ఆర్కాట్‌ సోదరులు 95 


భారత యూనియన్‌లో హైదరాబాదు విలీనం : 

ఉక్కు_ మనిషిగా పేరు [పఖ్యాతులు సముపార్షించిన సర్దార్‌ వల్లభ్‌ భాయి 
పటేలు గౌరవాభిమానాలకు కూడా రామస్వామి మొదలియారు ప్మ్నాతులయ్యారు. 
దేశీయ సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చెయ్యడానికి సర్దార్‌ పటేల్‌ 
చేసిన కృషి చిరస్మరణీయం ఆ విధంగా దేశ సమ్మగతకు పాటుపడిన మహ 
నీయుడు ఆయన! ఆలాగే హెదరాబాదు సంస్థానం యూనియన్‌లో లీనం కొవ 
డానికి ఎంతగానో కృషి చేసిన చిరస్మరణీయుడు రామస్వామి మొదలియారు. 
ఉక్కు. మనిషికి సౌమ్యుడూ, అదే సమయంలో మహాళ క్రి సంపన్నుడూ అయిన 
రామస్వామి మొదలియారు సహాయ సహకారాలు లభించడం పేర్కొనదగిన 
విషయం. ఆ విధంగా ఆ మహనీయ లిద్దరూ భారత కేశ పు సమ్మగతను పరిరక్షించ 
డానికి కృషి చేశారు 


మన దేశంలోని యితర సంస్థానాధీశులు భారత యూనియన్‌లో చేరడానికి 
సమ్మతించినా, హైదరాబాదు సంస్థా రాధిపతి అయిన నిజాము మాతం యూని 
యన్‌లో చేరడానికి సమ్మతించలేదు. ర జాకార్‌ దళాన్ని విశ్వసించి ఆయన 
స్వతంత రాజ్యం కలలుగన్నాడు. ఆ స్వప్నాన్ని భంగం చెయ్యడానికి హైదరా 
బాదుపై పోలీసు చర్య ఆవసరమయింది. 1948 లో జరిగిన పోలీసు చర్య 
తర్వాత హైదరాబాదు భారత యూనియన్‌లో లీనమయింది ఆంతటితో సంస్థా 


ఆర్య 


నాల విలీనం పూర్తి అయింది 


ర్‌ు చర్య జరిగిన ఆ రోజులలో, భారతీయ విద్యాభవన్‌ సంస్థాస 
కులు", |పముఖ జాతీయోద్యమ నాయకులూ ఆమిన కె యం. ముస్షీగారు హైదరా 
బాదులో భారత (పభుత్వం వారి ఏజెంట్‌ జనరల్‌గా ఉండేవారు. పోలిసు చర్య 
అనివార్య మవుతున్నదనగా నిజాం నవాబు ఆదేశానుసారం అప్పటి అతని ఉద్యో 
గులు భ|దతా సమితిలో ఈ విషయాన్ని లేవదీశారు. భారత (పభుత్వం పచూన 
సమర్థంగా వాదించవలసిన అగత్యం ఏర్పడింది. ఆ క్లిష్ట సమయంలో రామస్వామి 
మొదలియారు పేరు సూచించబడింది. 


ఇక ఆ విషయాన్ని ముస్టీగారి మాటలలోనే తెరియజేయడం సముచితమూ 
సమంజస మూను ప్‌ భి 


28 ఆర్కాట్‌ సోదరులు 


“అప్పుడు నేను హైదరాబాదులో భారత |పభుత్వపు ఏజెంట్‌ జనరల్‌గా 
వ్యవహరించే వాణ్ణి. డాక్టర్‌ రామస్వామి గారి రాజకీయా భి పాయాలు మన అబి 
(పాయాలకు విభిన్నంగా ఉన్నప్పటికీ, భద్రతా సమితిలో (సెక్యూరిటీ కౌన్సిలు) 
ఇండియా పక్షాన వాదించే భారాన్ని ఆయనకి ఒప్పగించడం (శేయస్క్రర మని 
నేను సర్దార్‌ పటేలుకి సూచించాను సర్దార్‌ పటేలు విశ్వాసానికి ఆయన పూర్తి 
న్యాయం చేశారు ఈ అతి మఖ్యమెన (ప్రశ్న విషయమై డాక్టరు మొదలియారు 
వలె మన దేశంలో మరెవ్వరూ అంత శక్తిమంతంగా భారతదేశపు అధి|పాయా 
లను వ్య క్రీకరించి వుండరని నే ననుకుంటున్నాను, 


భ(దతా సమితిలో రామస్వామి మొదలియారు భారత దేశపు అభిప్రా 
యాన్ని ఎంతో సమర్థంగా హృదయానికి హత్తుకునేలా వాదించిన విషయం 
జగద్విదితం, చివరికి భారత [పభుత్వం తీసుకున్న చర్యను [పపంచం ఆమో 
దించింది. ఈ పిషయాదికం రామస్వామి మొదలియారుకి గల వాద నై పుణ్యాన్నే 
కాక ఆయనలో నిబిడంగా నెలకొన్న దేశభక్తిని కూడా తెలియజేస్తున్న ది. 


ముష్టీవంటి స్ముపసిద్ధ దేశభక్తునికి రామస్వామి మొదలియారు పట్ట అంతు 
లేని అభిమానం ఉన్నట్లు మరొక సంఘటన కూడా వ్యక్తం చేస్తున్నది ఆయన 
మాటలలోనే ఈ విషయాన్ని తెలియజేస్తాను 


“పెక్కు అంతర్జాతీయ సభలలో రామస్వామి మొదలియారు ఇండియా 
(పతినిధిగా పాల్గొన్నారు. ఆయన అంతర్జాతీయంగా (వసిద్ధడన్న విషయం 
నాకు తెలుసు నేను రోములో ఉన్నప్పుడు ఆయనకి ఐక్యరాజ్య సమితి యొక. 
ఆహార వ్యవసాయ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ పదవి లభించాలని నలుగురి సహా 
యాన్ని అర్ధించాను కాని మనకా అదృష్టం లేకపోయింది. చివరి క్షణంలో 
ఆయన (ప్రత్యర్థి వైపు వాటికన్‌ మొగ్గు చూపింది ఆ (పత్యర్థి ఒక కేథలిక్‌ 
దేశానికి చెందిన వాడు. రెండు మూడు ఓట్ట తేడాతో మనం ఓడిపోయాము'. 


1946 లో ఐక్యరాజ్య సమితి సమావేశ పరిచిన సము[ద వాణిజ్య 
మహా సభకూ, స్వేచ్చా సమాచార మహా సభకూ రామస్వామి మొదలియారు 
భారత పతినిధివర్గ ఆధ్యక్షులుగా హాజరయ్యారు. వెళ్ళిన చోటల్లా ఆయన 


ఆర్కాట్‌ సోదరులు 27 


శేరు (పతిష్టలు గడించడమే కాక, మాతృదేశానికి ఆవి లభ్యం అయ్యేలా కృషి 
చేశారు 


కాశ్మీరు సమస్య ; 

రామస్వామి మొదలియారు కాశ్మీరు సమస్య విషయంలో గ్రద్దాసక్తులు 
(పదర్శించారు. ఐక్యరాజ్యస మితి సమావేశాలలో ఆ విషయమై ఊత్తేజ పూరిత 
మైన |పసంగాలు చేశారు. ఆ (పసంగాల ద్వారా ఆయన భారతదేశపు |పతిష్షను 
ఇనుమడింప జేశారు. 


శ 


ఆయన మితబాది. ఏ విషయం గురించి మాట్లాడినా _శోతృ |పపంచాన్ని 
అనాయాసంగా ఆకట్టుకునే వారు. మహావక్తగా జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి 
సముపార్ణించారు వక్తగా ఆయనకి ఆయనే సాటి అనడం సముచితం. ఆయన 
(పసంగం ఆలంకారికమై మధుర వద గుంఫితమై ఉండేది. ఆయన (పపంచ 
వక్షలలో ఒక రనడం సత్య సన్నిహితం. ఆయన ఉపన్యాసాలు వినడానికి 
శ్రోతలు ఊవ్విళ్ళూరే వారు. అలాగే మదరాసు శాసనసభలో, డిల్లీ కేం దసభలో 
ఆ తర్వాత రాజ్య సభలో ఆయన వక్తగా, వాద చతురుడుగా రాణించారు. ఆయన 
చేపట్టిన (పతి రంగంలోనూ తనకంటూ ఒక (పత్యేక స్థానం సృష్టించుకున్నారు. 
అంతర్జాతీయ (పముఖుడుగా కీర్రించబడుతున్న రామస్వామి మొదలియారు తన 
వ్యక్తిగత జీవితాన్ని కూడా చక్కగా మలుచుకున్నారు. 


ఆయనది భయపడే (పవృత్త్తి కాదు సత్యసాధకుడు. న్యాయ సమ్మతమైన 
విషయాన్ని సమర్థించే స్వభావం కలవాడు. మంచి మ్మతుడు. ఉన్న తాదర్శాలు 
కలవాడు. ఎప్పుడూ ఉల్లాసంగా కనిపించేవాడు. (పజా సంశే మాన్ని వాంచించిన 
వాడు ఈ విశిష్ట గుణం ఆయన్ని చిరంజీవిగా చేసింది. తక్కువ స్థితిలో ఉన్న 
వారికి సహాయం చేసేవాడు. ఆర్తులకు తోడుగా ఉండేవాడు. 


రామస్వామి మొదలియారు జన్మతః దైవఖక్తుడు. తాను విశ్వసించిన 
మత విశ్వాసాలను దృఢంగా అవలంబించడానికి ఆయన వెనుకాడ లేదు 
శ్రీ చూర్ణం ఆయన నెన్నెదుట (పతిభాసించేది. రామకృష్ణ మిషనువారి కార్య 
కలాపాలలో (గ్రద్ధాసక్తులు కనబరిచారు. ఆయన కలకత్తా నివాసంలో ముందు 


౨8 ఆర్కాట్‌ సోదరులు 


గదిలో దంతంలో చెక్కబడిన రధ చోదకుడైన (శ్రీ కృష్ణుని వ్మిగహం ఉండేదనీ, 
ఆది చూపరుల్ని ఆకర్షించేదనీ ఆభిజ్ఞులు చెపుతారు 


(శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి వారి ఆలయ జీర్ణోద్రరణ సంఘం 
వారు రామస్వామి మొదలిమారుని సంభఘాధ్యక్షులు గా ఉండమని ఆర్థించారు, 
అందుకు ఆయన సమ్మతించారు ఆప్పుడాయన వృద్దుడు, వార్గక్యంలో ఉండికూడా 
అధ్యక్షపదవిని అంగీకరించారంటే, దైవకార్యం పట్ట ఆయనకి గల (పగాఢమైన 
అభిమానం వ్యక్తమవుతున్నది 


విశ్వవిద్యాలయో పాధ్యక పదవి : 

వాగ్మిగా, రాజనీతిజ్ఞునిగా, వాదచతురునిగా పరిపాలనా దక్షునిగా ఎనలేని 
పేరుపెంపులు ఆర్జించిన రామస్వామి మొదలియారు 1951 నుండి 1959 దాకా 
తిరువాన్కూరు. విశ్వవిద్యాలయానికి ఉపాధ్యమలుగా వ్యవహరించారు (ప్రముఖ 
విద్యావేత్త కావడం వల్ల ఆయన విద్యాధికుల మన్ననలు పొందడంలో ఆశ్చర్యం 
లేదు ఆ విశ్వ విద్యాలయా భివృద్ధికి ఆయన యథోచితంగా కృషిచేసి 'కేరశియుల 
ఆదరాభిమాన ములు చూరగొన్నారు, 


రామస్వామి మొదలియారు తిరువనంతపురంలో ఉండే రోజుల్లో, ఒక 
సారి (1956 లో) యన్‌ డి సుందర వడివేలుగారు ఆయన్ని కలుసుకుని ఆయనతో 
కొన్ని నిమిషాలు సంభాషించారు. ఆ తర్వాత - పన్నెండేళ్ళకి - పారిస్‌ మహీ 
నగరంలోని యునెస్కో (వధాన కార్యాలయంలో సుందరవడివేలుగారు రామ 
స్వామి మొదలియారుని కలుసుకున్నారు కలుసుకున్న మరుక్షణమే మొదలియారు 
తమ తిరువనంతపుర పు సంభాషణను గుర్తు చేశారట! రామస్వామి మొదలియారు 
జ్ఞాపక శ _ికి ఇదొక మంచి ఉదాహరణ |! 


విశిష్ట గొరవాలు, గౌరవ డిగీలు : 


బవఖముఖ (పతిభావంతులైన రామస్వామి మొదలియారుని విశిష్టగార వాలు, 
గౌరవ డిగీలు వరించడంలో ఆశ్చర్యం అణుమ్మాతమైనా లేదు. ఆయన ఎన్నో 
ఉన్నత పదవులు అలంకరించి బాటికి వన్నె చిన్నెలు సమకూర్చారు 


ఆర్కాట్‌ సోదరులు 29 


ఆయన సేవలకు మెచ్చుకుని అప్పటి పభుత్వం ఆయనకి దివాన్‌ 
బహదూర్‌ బిరుదమిచ్చింది 1987 లో ఆయనకి నెట్‌ హుడ్‌ గౌరవం లభించింది. 
1942లో కె. సి, ఐ ఇ. అయ్యారు. 1946 లో ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయం 
వారు డి. సి యల్‌ (డాక్టర్‌ ఆఫ్‌ సివిల్‌ లా) అనే అత్యున్నత గౌరవ డ్మిగీ 
[పదానం చేశారు 1955 లో డర్హం విశ్వవిద్యాలయం వారు డి సి. యల్‌. 
గౌరవ డిగీ యిచ్చారు. 1957 లో మదరాసు విశ్వవిద్యాలయం బారు, శత 
వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్నాతకోత్సవంలో, డాక్టర్‌ ఆఫ్‌ 
లాస్‌ అనే గౌరవ డిగీ (ప్రదానం చేశారు ఉస్మానియా విశ్వవిద్యాలయం 
యత్‌. యల్‌. డి. (డాక్టర్‌ ఆఫ్‌ లాస్‌), లిరువాన్కూరు, మైసూరు విశ్వ 
విద్యాలయాలు మొదలై నవి ఆయనకి గౌరవ డిగీలు ఇచ్చి సత్కరించాయి. 
ఇలా ఆయన్ని బిటిష్‌, భారతీయ విశ్వవిద్యాలయాలు సముచితరీతిని గార 
వించాయి, 


1970 లో ఆయనకి భారత (పభుత్వం పద్మ విభూషణ్‌ ఇచ్చింది. డాక్టర్‌ 
ఆఫ్‌ సివిల్‌ లా డి|గీ (పదాన సందర్భంగా ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయాధ్య క్షులు 
హాలిఫాక్స్‌ (ప్రభువు రామస్వామి మొదలియారుని ఇలా (పస్తుతించారు : 


'అత్యు త్తములూ వాగ్మి శేఖరులూ అయిన మీరు, ఆర్థిక శాస్త్ర రంగంతో 
అంధకారంలో మునిగిపోయిన (పపంచానికి [పాగ్గిశ నుంచి మీ వివేక జ్యోతిని 
తీసుకు వచ్చారు ” 


1957, జనవరి 29 న ఉదయం 6-80 కి మదరాసు ఏశ్వ విద్యాలయ 
శత వార్షికోత్సవ స్నాతకోత్సవం విశ్వవిద్యాలయ ఆధ్యక్షులెన ఎ సె, వాన్‌గారి 
ఆధ్యక్షతను జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణన్‌, విలియం నార్మన్‌ (బౌన్‌, 
యం ఆర్‌. గురుస్వామి మొదలియారు, మహమ్మద్‌ ఉస్మాన్‌, సి.పి. రామస్వామి 
అయ్యరు, ఆర్కాటు రామస్వామి మొదలియారు (పభ్యుతులకు గౌరవ డి గీలు 
[పదానం చేశారు. తదవసరంగా విశ్వవిద్యాలయ డఉపాధ్యక్షులై న లక్ష్మణ 
స్వామి మొదలియారు ప్రశంసా ప్మతాలు చదివారు. తమ అన్న గారిని గరించి 
ఆయన యిలా చదివారు రామస్వామి మొదలియారు విత విశేషాలు, ఆయన 
సాధించిన విజయాలు మొదప్లైనపి ఆ (పళంసాష తంలో సంగ హంగా వివరించ 


ఓడెాయి: 
ఉం 


0 కరాలు సోదరులు 


“డాక్టర్‌ ఆఫ్‌ లాస్‌ గౌరవ డ్నిగీని సర్‌ రామస్వామి మొదలియారుకి 
(పదానం చేసే యీ సందర్భంలో చ విశ్యవిద్యాలయోపాధ్యక్షుడూ పడని 
యిబ్బంది నేను (వస్తుతం పడుతున్న ట్టు భావిస్తున్నాను. పభవించిన మరుక్షణం 
నుంచీ పరిచయంగల వ్యక్తిని గురించి, అతని లోపాలనుగాని, సుగుణాలనుగాని, 
అతిశ యోక్సులకు పాల్పడకుండా చెప్పడం కొంచెం కష్టమే అందువల్ల ఆయన 
జీవిత విశేషాలు సం్యగహంగా వివరించి తృ ప్తి పడతాను. 


“డాక్టర్‌ సర్‌ రామస్వామి మొదలియారు మదరాసు క్రైస్తవ, న్యాయ 
కళాశాలల్లో ఏద్యాభ్యాసం చేశారు. వెనువెంటనే ప్రజాహిత బీవన రంగంలో (ప్రవే 
శించారు. మదరాసు పురపాలక సంఘంలోను, రాష్ట్ర కేంద శాసన సభలలోనూ 
గణనీయమైన పాత నిర్వహించారు. అంతర్జాతీయ రంగంలో, 1945లో శాన్‌ 
(ఫ్రాన్సిస్కోలో జరిగిన ఐక్యరాజ్య సమితి పథమ సమావేశానికి ఇండియా పతి 
నిధి వర్గానికి నాయకత్వం వహించారు. ఐక్యరాజ్య సమితి తాలూకు ఆర్థిక 
సాంఘిక మండలికి ఆయన తొలి అధ్యక్షులు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిని 
ఏర్పాటైన పెక్కు. కమిటీలలోనూ కమీషనులలోనూ ఆయన సభ్యులు (బిటిష్‌, 
భార తీయ విశ్వవిద్యాలయాల నుంచి ఆయన గౌరవ డి(గీలు పొందారు” 


గౌరవ డిగీలు పొందడంతోపాటు, రామస్వామి మొదలియారు మదరాసు, 
మైసూరు, ఉస్మానియా, రూర్చి, పాట్నా, గొహాతి, తిరువాన్కూరు విశ్వవిద్యా 
లయాలలో స్నాతకోపన్యాసాలు చేసి విద్యార్థుల, అధ్యాపకుల ఆదరాన్ని చూర 
గొన్నారు 


శ 


పారి శామిక రంగం : 

స్వాతం త్యానికి పూర్వం బాధ్యతాయుతములై న ఉన్నత పదవులెన్నో 
సమర్థవంతంగా నిర్వహించిన రామస్వామి మొదలియారు స్వాతం త్యానంతరం 
విజ్ఞానశాస్త్ర, పారిశ్రామిక రంగాలలో యరధోచితంగా కషిచెయ్య సాగారు. 
విజ్ఞానశాస్త్ర పార్మిశామిక పరిశోధన మండలి వెలుగు చూడడానికి ఆయన కృషి 
చేశారు. జాతీయ శాస్త్ర ప్రయోగశాలలు (నేషనల్‌ లేనౌరేటరీస్‌ ) మొదలై న వాటి 
ఏర్పాటుకు సంబంధించిన కార్యకలాపాలలో పాల్గొని మన గేశంలో విజ్ఞాన ఇ 
(పురోగతికి సముచితంగా కృషి చేశారు విజ్ఞాన శాస్త్ర ప్రయాగళాలలకూ, పరి 


ఆర్కాట్‌ సోదరులు 81 


శ మలకూ మధ్య సమన్వయం ఉండాలనీ, విజ్ఞానశాస్త్ర (ప్రయోగ శాలలకు పాలనా 
స్వేచ్చ ఉండాలనీ ఆయన సూచించారు. 


పారిశ్రామిక రంగంలో ఆయన సలిపిన నిర్మాణాత్మక కృషి బహుధా 
(పశంసార్హం. రాజకీయాలకు స్వస్తి చెప్పి. రామస్వామి మొదలియారు దేశ 
ఆర్థిక పురోభివృద్ధికి పాటుపడినట్లు నిస్సంశయంగా పేర్కొనవచ్చు రాజనీతిజ్ఞు 
నిగా జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని గడించినట్టుగానే, ఆయన ఆర్థిక పార్మిశామిక 
వాణిజ్య రంగాలలో సెతం దేశ విదేశాలలో అఖండమైన యశస్సు సముపార్షిం 
చారు ఇది ఆయన (పతిభకు [పబలోదాహర ణం ! 


జాతీయ కాగితం కంపెనీ, ఇండియా షిప్పింగ్‌ కంపెనీ, అశోక్‌ లేలండ్‌ 
రీమిటెడ్‌, టి ఐ సైకిల్‌ కంపెనీ, హిందుస్థాన్‌ మోటార్స్‌ లిమిటెడ్‌ మొదలైన 
ఇరవై భారీ పరిశ్రమల సంస్థలకు రామస్వామి మొదలియారు నాయకత్వం 
వహించారంటే, ఆది ఆయన కార్యదీక్షకూ నితాంత పరిిశమకూ నిదర్శనాలు. 
ఒక కంపెనీ వ్యవహారాలనే సమర్శంగా నిర్వహించడం కష్టంతో కూడుకున్న 
పని. మరి, ఇరవై కంపెనీలకు ఆధ్యత్షునిగానో డై రెక్టరుగానో వ్యవహరించడం 
ఎంత బృహత్తరమైన కార్యమో మనం ఊహించుకోవచ్చు కృషియే ఆయనకి 
(ప్రత్యక్ష దై వమనవచ్చు పెగా ఆయన ఆధ్వర్యంలో నదిచిన (పలి కం 'పెనీ 
పసిడిముద్ద అయిందంట, ఆయన (పతిభను ఎంతని కొనియాడగలం? ఆ వివిధ 
కంపెనీలు దేశ ఆర్థిక పురోభివృద్ధికి కృషి చేస్తున్నాయి. అందువల్ల నిపుణులైన 
కార్మికులు నిపుణులు కానివారు ఉద్యోగులు - ఎందరెందరో _ ఆ మహనీయుని 
కృషి ఫలితాన్ని అనుభవిస్తున్నార నడం ఆతు డి కాదు* 


నౌకా వ్యాపారం : 


రామస్వామి మొదలియారు స్యయంగా కలక త్తాలో షిప్పింగ్‌ కంపెనీ 
స్థాపించారు కంపెనీ అభివృద్ధి కోసం ఆయన తన నివాసాన్ని కలకతాలో ఏర్ప 
రచు కొన్నారు కూడా, ఆ కంపెనీ ఆంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ఆ పేరు 
పతిష్టలు రామస్వామి మొదలియారుకి సంకమిస్తాయి. ఎనఖై యేళ్ళ అపర 
వయస్సులోకూడ ఆయన వివిధ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు. 


బిబి ఆరా్య.ట్‌ సోదరులు 


1968, సెఫైంబరు 25 నాటి “ఫైనాన్షియల్‌ ఎక్సెస్‌ రామస్వామి 
మొదలియారు గురించి (వొస్తూ ఇలా పేర్కొన్నది: “మదరాసులోను, కలక తా 
లోనూ నెంకొన్న పెక్కు. కంపెనిల డై రెక్టర్లకి పార్మిశామికవేత్తిగా మారిన యీ 
రాజసీకిజుడు మార్గదర్శకుడై ప్యవహరిస్తున్నారు. వాణిజ్యవే తల విమర్శలను 

ళ్‌ ణి శన అశ 0 న 
అంగీకరించడానికి (పభుత్వం అంతగా సుముఖంగా లేదని ఆయన పెర్కా 
న్నారు. అయినా జాతీయ సంఘాలెన యఫ్‌. ఇ. సి.సి ఐ. మొదలైన వాటి 
పజూాన ఆయన ఢిల్లిలో జరిగిన సంభాషణలలో పాల్గొన్నారు స్‌ 


(పపంచ వ్యవహారాలలో (శ ద్ధాసక్తులతో పాల్లొన్న రామస్వామి 
మొదలియారు నిత్యయా[తికుడన్నా ఆతిశ యో క్తికాదు. ఆయన మూడు మిలియన్స 
మైళ్ళకి (ముప్పయి లక్షలు) పైగా విమానయానం చేసినట్టు చెప్పుతారు, ఇందులో 
ఆతిశయో క్తి లేదనే చేప్పవచ్చు. ఆయన దేశ విదేశాలలో పాల్గొన్న సమా 
వేశాలు ఒకటా రెండా! ఎన్నెన్నో! ఆయన పేరున [వాసిన ఉత్తరం ఆయన 
కార్యాలయానికి పంవడంకంటె “కేరాఫ్‌ ఏర్‌ ఇండియా అని వాసి పంపితే, 
అది త్వరగా ఆయనకి చేరేదని అభిజ్ఞాలు చతురో క్తిగా అనేవారు. విమానయానం 
వల్ల ఏదో ఒక అపరాధ పరిశోధక నవల చదువుతూ కొన్ని గంటలసేపు 
వ్మిశాంతి తీసుకొనే ఆవకాళం ఆయనకి కలిగేదసీకూడా చెపుతారు. కాగా నిర్వ్యాపా 
రత్వం అయన మొదటి శత్రువని ఘంటాపథంగా చెప్పవచ్చు 


ఈ సందర్భంగా లండన్‌ ష్మతిక ఓఒరటి రామస్వామి మొచ లియారు 


గురించి _వొసిన వ్యాసంలోని యో (కింది పంక్తులు అవళ్యపలిని యాలు ॥ 


“ఇండియా. (ప్రభుత్వంలో వాణిజ్య సరఫరా సభ్యుడుగా. పనిచేసిన 
రోజుల్లో సర్‌ రామస్వామి మొదలియారు నౌకా వ్యాపారానికి గల ఆవళ్యవితను 
గుర్తించారు అప్పట్లో నౌకా వ్యాపారమన్నది ఇండియాలో లేదు. తదావిగా నౌకా 
వ్యాపారాన్ని ఒప (ప్రధాన జాతీయ లక్ష్యంగా పెట్టుకొని, దాని అభివృద్ది ఎయ్య్మా 
లని ఆయన ఆశించారు. అందుకు ఆయన తన నితాంత శక్తి యుర్తుల్ని ధార 
వోశారు ఆయన ఆధ్వర్యంలో “ది ఇండియా స్టేమ్‌షిప్‌ కంపెనీ" బాగా ఆఫివృద్ధి 
లోకి వచ్చింది. విదేశ వాణిజ్యం చెయ్యడానికి పూనుకున్న మొదటి భారతీయ 
కంసెనీ అదే. చాలా సంవత్సరాలు ఆయన భారత జాతీయ ఆవిరి ఓడల 


శా చితం. 


ఇ 
[$8. 
bn 
2 
స్‌ స్ట 
a 0 
9 45 
మ 
గ్‌ 
7 
Ws 
9 
ళం 
స 1. ఫ్ర 
స 
నో. 0 
eae 
FE 
స్ట్‌ 9 
గ్‌ 
స. 
. “3 స్వా 
pa 
ల 
J 
; 111111 y3 








ఆర్కాట్‌ సోదరులు 88 


(స్టీం షిప్‌) యజమానుల సంఘానికి అధ్యక్షులుగా వ్యవహరించారు. 19061, 
నవంబరు 27 న, లాయడ్స్‌ రెజిస్టర్‌ ఆఫ్‌ షిప్పింగ్‌ తాలూకు ఇండియా సంఘా 
నికి మొదటి అధ్యక్షుడయ్యాడు. డెభెయెదేళ్ళ వయస్సులో ఉన్న సర్‌ రామ 
స్వామి మొదలియారు గౌరవప్రదమైన తన గత జీవితాన్ని సింహావలోకనం 
చేసుకోవచ్చు ఆయన యధోచితంగా తన దేశానికీ ప్రపంచానికీ సేవ చేశారు, 
కాని ఆయనతో పరిచయం గలవారికి, అలా సింహావలోకనం చేసుకొనే సమయం 
ఇంకా రాలేదని తెలుసు.” 


ఆర్థిక విషయాలలో సిష్టాతుడైన రామస్వామి మొదలియారు దేశమంతటా 
(ప్రముఖ పారిశ్రామిక సంస్థల్ని స్థాపించి, దేశ ఆర్థిక పురోగతికి గట్టి పునాదులు 
వేసినట్టు భావించవచ్చు. 


చ్మితపటావిష్కురణ : 

(పసిద్ధ దేశభకులూ నాయకులూ అయిన శ్రీ వి.వి. గిరి గారి ఆధ్యక్షతను 
1961, నవంబరులో జరిగిన సభలో తిరువాన్కూరు విశ్వ విద్యాలయం స్నాత 
కోత్సవ మందిరంలో డాక్టర్‌ జాకిర్‌ హుసేన్‌ రామస్వామి మొదలియారు చిత్ర 
పటాన్ని ఆవిష్కరించారు. ఆయన బహుమ ఖ (పజ్ఞావంతులని, తిరువాన్కూరు 
విశ్వవిద్యాలయా భివృద్ధికి పాటువడ్డారని జాకిర్‌ హుసేన్‌ రామస్వామి మొదలి 
యారుని 1 పస్తుతించారు. గిరి గారు విశ్వవిద్యాలయానికి మొదలియారు చేసిన 
సేవను కొనియాడి దేశంలోని (పముఖ పారి శామికవేత్తలలో ఒకరైన ఆయన 
అభ్యుదయకరమైన పార్మిశామికీకరణంలో (శ్రద్ధాసక్తులు (పదర్శిస్తున్నారనీ 
పేర్కొన్నారు. 


ఏ. యం. యం: ఛారిటిస్‌ _టస్టువారు 1958 లో మదరానులోని అంబ 
త్తూరులో రామస్వామి మొదలియారు పేరున ఒక ఉన్నత పారశాలను స్థాపిం 
చారు. దానిని డాక్టర్‌ ఏ. ఆర్‌. మొదలియారు పైస్కూలని వ్యవహరిస్తు 
న్నారు 

AS-8 


84 ఆర్కాట్‌ సోదరులు 


ఆంగ్ల భాషాభ్యసనం వాంఛనీయ మని (పగాఢంగా విశ్వసించిన వారిలో 
రామస్వామి మొదలియారు (పముఖులు 1954 లో వీహారు నిశ్వవిద్యాలయంలో 
స్నాతకోపన్యాసం చేస్తూ ఆయన ఆంగ్లం ఆవశ్యకతను స్పష్టం చేశారు. తమ 
ఉపన్యాసంలో ఆయన ఇలా అన్నారు. 


“ఈనాడు ఆంగ్ల భాష ఒక జాతికి చెందింది కాదు, సా(మాజ్యవాదుల భాష 
కూడా కాదు: ఆధునిక విజ్ఞాన సాంశకేతిక శాస్త్రాలు, వైద్యశాస్త్రం ఇంకా మరి 
కొన్ని విషయాలను అభివ్యక్తం చెయ్యడానికి అ భాష ఒక వాహికగా ఉన్నది. 
ఆంగ్ల భాషాభ్యాసాన్ని నిషేధించడంవల్ల మనం విజ్ఞాన కోశాగారాన్ని మూసి వేస్తున్నా 
మని భావిస్తున్నాను. అసలు అభ్యుదయం తలుపులనే మనం మూసివేస్తున్నా మనీ 
భావిస్తున్నాను. హిందీ మాతృభాష కాని వారి యిబ్బందుల్ని, పరిమితుల్ని = అవి 
తాత్కాలిక మైనవే కావచ్చు - అవగాహన చేసుకునేందుకు నిజంగా (పయత్నిం 
చాలి. బలవంతంగా కాక నచ్చజెప్పి ఆ విధంగా మన దేశంలో జాతీయ భాషను 
తత్‌ విజ్ఞానాన్ని వ్యా ప్తిలోకి తీసుకురావాలని నా అభిమతం ఆలాగే, కళాశాలల్లో 
ఆంగ్ల భాషాభ్యససం అవసరమని భావిస్తున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో కూడా 
విజ్ఞానశాస్త్రం, వృత్తి విద్యాకోర్చ్పులు సరిఅయిన అవగాహనతో కొనసాగాలి ” 


అభా . నా నాయకుడు : 

మదరాసులో ఆణ్ఞాశాలై అసి పస్తుతం వ్యవహరించబడుతున్న మౌంటు 
రోడ్డులో తమిళనాడు మాజీ ముఖ్యమం్మతి సి.యన్‌. అల్జాదురై గారి నిలువెత్తు 
శిలా విగ హాన్ని 1968, జనవరి 1న రామన్వామి మొదలియారు ఆవిష్మ 
రించారు. ఆయనే ఆవిష్కరించాలని అణ్జాదురి అభిలషించారు. వ్మిగహావిష్కర ణ 
సందర్భంగా రామస్వామి మొదలియారు అశ్జాదురై ని నా నాయకుడు అని 
పేర్కాన్నారు. 


రామస్వామి మొదలియారు దంపతులకు నలుగురు సంతానం - ఎద్దరు 
కుమారులు, ఇద్దరు కుమార్తెలు. జ్యేష్ట కుమారుదైసి డాక్టర్‌ ఏ రృష్ట్రృస్వామి 
(పముఖ విద్యావేత్త ఆర్థిక విషయాలలో |పామాణికుడని పేరు గడించారు, తండి 
వలె, ఆంగ్లంలో మంచి వక్త. రచయిత కూడ. రెండుసార్లు లోక్‌ సభకు (1952- 
1962) ఎన్నిక ఆయ్యారు. ఆ రోజులలోనే రామస్వామి మొద లియారు రాజ్య 


ఆరా గాట్‌ సోదరులు తీర్‌ 


సభలో సభ్యులుగా ఉండేవారు. అలా తండి కొడుకులు ఏక కొలంబో భారత 
పార్టమెంటు సభ్యులుగా-తండి ఎగువ సభ సభ్యులుగా, కుమారుడు పేజా [పతి 
నిధుల సభా సభ్యుడుగా ఉండడం పేర్కొనదగిన విశేషం. రెండవ కొడుకు ఏ ఆర్‌, 
దామోదరన్‌ గారు కొంత కాలం మదరాసు శాసన మండలిలో సభ్యులుగా ఉండే 
వారు. వీరు కడలూరు పురపాలక సంఘాధ్యతులు గా వ్యవహరించారు. 


మహావక్తగా, రాజనీతివేత్తగా, (పముఖ పారిశామికవేత్తగా, జాతీయ, 
ఆంతర్జాతీయ ఖ్యాతి నార్జించిన ఆర్కాటు రామస్వామి మొదలియారు 1976, 
జూలై 7న స్వర్షస్టులయ్యారు. ఆప్పటి కాయన ఎనభై తొమ్మిదేళ్ళ వృద్ధుడు. 
ఆయన చిరంజీవి ! (ప్రపంచ మహామరుషలలో ఆయన ఒకరు! 


తెలుగు కావ్యానికి కృతిభర : 

ఆంగ్ల భాషలో అఖండ పాండిత్యం గడించినప్పటికి, రామస్వామి మొదలి 
యారుకి తెలుగు' భాషా సాహిత్యాల పట్ల అభిమానం ఊండేదని చెప్పవచ్చు. ఇందుకు 
నిదర్శనం ఆయన ఆచార్య గంటి జోగి సోమయాజిగారి 'రామచం్నదుని హంపీ 
య్యాత' అనే కావ్యాన్ని స్వీకరించడమే. అప్పట్లో రామస్వామి మొదలియారు 
భారత శాసన సభా సభ్యులు (1980) మదరాసు పురపాలక సంఘాధ్యక్షులు 
కూడా (1928-80), 


సోమయాజిగారి కావ్యం పస్తుతం అలభ్యం కనుక, ఆయన వాసిన పది 
అంకిత పద్యాలను యథాతథంగా ఉదాహరిస్తున్నా ను. ఈ పద్యాలలో రామస్వామి 
మొదలియారు వంశాఖ వర్ణనం (పముఖ స్థానం వహించింది, 


1. ఎవ్వసి యాజ్ఞను నినుండు చరించును 
నితృమ్ము విడక నిర్గీత పథము 
కోటానం గోటులై. వాటిల్లు నుడుగోళ 
వితతి ఎవ్వని స్వేద బిందు పా? 
ఏవసించు పూమొగ్గ విలసిల్లు నవ్వని 
సువ్యక్త శక్తులు సూక్మగతిని 
నెవని సత్తయె యెల్ల యిరవుల గాన్నించి 
స్థితిని. గల్పించు నీ సృష్టి కెల్ల 


86 


ఆర్కాట్‌ సోదరులు 


నఖిల జగముల కారణంబగు నెవండొ 
యట్టి సచ్చ_క్రిమయు(డగు నట్టి దేవన 
డాయు రారోగ్య భాగ్యుంబు లధికముగను 
నిచ్చి మత్కృుతి భర్త రక్షించుంగాత , 


వనముల౭దపియించు మునులకు శ్చుతిరూప 
మున సత్యమును డెల్పు ఘను డెవండు 


'పౌదలోని మంటలో మోసెస్సునకు( దోచి 


ధర్మ సూతాలనే తాత దెలిపె( 
దన కుమారుని( బంపి ధర్మైక మార్గంబు( 

బల్క_( జేసిన భగవంతు. డెవండు 
హీరా గిరీ దమ్ము నెక్కు. మహమ్మదు 

జ్ఞాని జేసిన మహాజ్ఞాని యెవండు 
అన్ని మతముల కొక్కడై యలరు నెవడు 
అట్టి యీశుండు శుభముల నమర( జేసి 
రామసామిని నాతని భాతృవరుల 
సంతతానందమున. దేల్చి సాం కు6 గాత. 


కృతుల రచించి కొందు కఏం|దులు రాజులకో మహాధనో 
ద్ధతుల కొ యిచ్చి వారి కడ (ద్రవ్యము. టొందిరి గాని మాకు నా 
కత యిసుమంత చెల్లదు, సుఖంబగు (పేమము గొరవంబునన్‌ 
హితమును గారణంబులుగ నిచ్చెద మత్కృతి రామసామికిన్‌. 


వ్యక్తికి వ్య క్రికిన్‌ గలుగు బంధము లాంతర కారణంబులున్‌ 
వ్యక్తము లయ్యుడున్‌ వెలియుపాధుల( బేమము లా[శయింపవన్‌ 
సూక్తి నిజమ్ము మా యెడను సుస్థిర మైన యనేక బంధముల్‌ 
[పొక్తన జన్మ వాసనల భాసిలు నందురు శాస్త్ర కోవిదుల్‌. 


ఆయు వర్షమ్ములకు ముందు నయిన పరిచ 
యమ్ము వడిగ వర్ధిలి బలమైన మై తి 
యగుచు నిప్పు డీరీతి కావ్వ్యైక బంధ 
మై ఫలించెను విధికృత మబ్బురంబు ! 


ఆర్కాట్‌ సోదరులు 87 


6, 


10. 


కాల మహా (పవాహమున శూళితమై జనవ త్త నామముల్‌ 
తేలయి పోవు బుద్భ్చుద విధిన్‌ గవి సత్కుతు లన్న అంకలం 
దేలిన వారి నామములు నిల్చు స్టిరంబుగ నందురెల్ల రా 
లీలనె శాళ్యతమ్మయి వెలింగెడు మత్కృతి నాథు వృత్తమనన్‌. 


మొదలై పంట వలంతి (పాపుగొని సమ్మోదంబు. గల్పింపంగా 
మొదలై యార్ధిక రాజకీయముల సంపూర్ణంబు శాసింప(గా 
మొదలార్‌ నంజు సార్థ కాహ్వయమునన్‌ బొల్పొందు వంశంబులో 
నుదయం బందెను కృ కోకు సుగుణా నూనుండు పుణ్యాత్ము(డై.. 
అల టిప్పుసుల్లాను నా జ్ఞాను వర్తుళ 

యలరు వీరుల వంశమందు. బుట్టి 
యార్కాటులో విద్యనభ్యాస మొనరించి 

కర్నూలులో రాజ కార్య దీక్ష 
నుద్యోగ గరిమను నొప్పారి బుజుమార్ష 

వర్తియన్‌ ఖ్యాతిని వాసి గాంచి 
మనసులో వర్తించు ననుకూల గతియెన 

కుల కాంత సిద్దమ్మ కుక్షి. గనియె 


సుతుల( బెక్కండ కుపుసామి యతుల మతుల; 

వారిలో రత్నముల. బోలి వజలు రామ 

సామి దొరసామి లక్ష్మణ సామి యనెడు 

వారు దక్షులై. కీర్తిని (బబలు వారు, 

ముగురును మూడు రత్నములమూల్యులు పల్కిన పలు. నిల్ప(గా 
దగిన సమర్ధ లా ప్రుల కుదారులు నమ్మిన మంచి 'కెప్ట దా 
మగుదురు వీరు వారనక న్యాయము నె నెల్లర కబ్బునట్టుగా( 

దగు పనిసేయు చుందురు సధర్ములు మింద నికేమి గావలెన్‌, 


మాలికను వెల్లు నాయకమణి విధాన 

నా మహితులలో నలరారు రామస్వామి 
మొదలి కర్చింతు( [బేమ ని పు స్తకంబు 
తనరు(గావుత మా చంద తారకముగ. 


లక్మీణన్వావి. 'వొందలియారు 


వె ద్యశాస్తాం౨ధ్యయనం : 


రామస్వామి మొదలియారు (ప్రముఖ న్యాయవాదిగా, (పసిద్ధ రాజనీతి 
వేత్తగా లబ్ధ్మపతిష్టులు కాగా, లక్ష్మణస్వామి మొదలియారు (పముఖ వెద్య శాస్త్ర 
జ్ఞాలుగా, (పసిద్ధ విద్యావేత్తల.గా అజరామరమైన యశస్సు గడించారు వారిద్దరూ 
అనురూపులే అయినా, చదువు సంధ్యల విషయంలో మాతం విభిన్నులు. కాని 
యిద్దరూ తాము నేర్చిన విషయాలలో అఖండు అనిపించుకున్నారు 


యఫ్‌. యే. పరీక్షలో కృతార్గుడెన పిమ్మట రామస్వామి మొదరియారు 
కె9 స్తవ కళాశాలలో వి. ఏ, చదివి అనంతరం న్యాయశాస్త్ర పట్టభ[దులయ్యారు. 


లక్ష్మణస్వామి మొదలియారు 1905 లో మదరాసు వైద్య కళాళాలలోచేరి 
వైద్యవిద్య అభ్యసించసాగారు. నాలుగేళ్ళ యల్‌. యం యస్‌ కోర్సు పూర్తి 
చేసి, ఆ పట్టం పొందారు. అప్పటికాయన ఇరవై రెండేళ్ళ యువకుడు. 


లక్ష్మణస్వామి మొదలియారుకి ఉద్యోగం కోసం అన్వేషణ సాగించే 
అవసరం లేక పోయింది పట్టం చేతికి వచ్చిన వెంటనే ఆయనకి (పభుత్వ వైద్య 
శాఖలో ఉద్యోగం లభించింది. 1909, ఆక్షోబరులో ఆయన ఉద్యోగంలో చేరారు 
మొదటి సంవత్సరం మధురలో, పళనిలో గడిచింది ఆ తర్వాత ఆయన 
మదరాసుకి బదలీ ఆయ్యారు. 


లక్ష్మ ణఐస్వామి మొదలియారు వె ద్యవృ తిని, ఉన్నతమైన బాధ్యతాయుత 
మైన వృత్తిగా భావించారు. రోగుల్ని (శ్రద్దగా పరీక్షించేవారు. రోగనిదానంలో 
ఆయన ఎంతో (శద్ధపాటించేవారు. సహనం, బాధ్యత ఈ రెంటికి ఆయన సమ 
(పాధాన్య మిచ్చారు. (ప్రతిదీ లోతుగా పరిశీలించడం ఆయనకు వెన్నతో పెట్టిన 
విద్య ఆనవచ్చు 


ఆర్కాట్‌ సోదరులు 89 


మదరాసులో ఉద్యోగం : 

మదరాసులో మొదట ఆయన్ని జనరల్‌ హాస్పిటిల్‌ లో డొనోవన్‌ అనే 
_పసిద్ద వైద్యుడికి సహాయకుడిగా నియమించారు. కాని లక్ష్మణస్వామి మొదలి 
యారు పతిభ అక్కడ పరిపూర్ణంగా వికసించలేదు. 1912 లో ఆయన్ని 
ఎగ్మూరులో ఉన్న (పభుత్వ మహిళల, శిశువుల ఆసుషతికి బదిలీ చేశారు. 
ఏ సుముహూరాన ఆ బదిలీ జరిగిందో కాని, ఆనాటి నుంచీ ఈయన (పతిభా 
విశేషాలు లోకానికి చక్కగా తెలియ సాగాయి. ఆయనకి నచ్చిన పని లభించింది. 
(శద్ధా సక్తులతో పనిచెయ్యసాగారు. భావి కాలపు కీర్తి సౌధానికి పునాది వేసి 
నట్టయింది. 


1914లో ఆయన వీ యే, పట్టం పొందారు ఆ సంవత్సరమే ఆయన్ని 
రాయపురంలోని మెటర్నటి ((పసూతి) హాస్పిటలుకి బదిలీ చేళారు. అక్కడ కూడ 
ఆయన సమర్షుడెన వై ద్యుడని పేరు గడించారు. అక్కడ ఆరేళ్ళు పనిచేశారు. 


ఆ తర్వాత, అనగా 1920 లో, ఆయన్ని (పభుత్వ మహిళల శిశువుల 
ఆసుప తికి బదిలీచేశారు అక్కడ అయన అవిచ్చిన్నంగా ఆ|పతిహతంగా పాతి 
కేళ్ళకు 'పెగా పనిచేశారు ఆ రోజులలో ఆ ఆఅసుషతి శేరు (పతిష్టలు దేశ 
మంతట వ్యాపించాయి చివరికి ఆది అంతర్జాతీయంగా కూడ ఖ్యాతి పొందింది. 
(పాచ్య దేశాలలోనే ఆ ఆసుపత్రికి పెద్దది, (పశ స్తమైనది అనే పేరు వచ్చింది. 
ఆ ఆసుపతికి బర్మా, మలేషియా, జావా, చైనా మొదలైన దేశాల నుంచి స్నాత 
కోత్తర వైద్య విద్యార్థులు తరచుగా రాకపోకలు సాగించాడు. 


వివాహాం : 

1916 లో లక్ష్మణస్వామి మొదలియారు దామోదర మొదలియారు 
చిన్నకూతురై న రాధాబాయిని వివాహం చేసుకున్నారు. ఆమె విద్యావతి. సాధు 
శీల. ఎన్నడూ సంఘంలో పేరు పెంపులకు తాపష్యతయం చెందని గృహిణి. 
గృహనిర్వహణ బాధ్యత అంతా ఆ యిల్హాలిదే. ఆమెకు దైవభక్తి ఎక్కువ 
ఉదయం ఆమె పూజా గృహంలోనే చాలాసేపు గడిపేది ఇక శనివారం వచ్చిం 
దంటే, శ్రీ వేంకటేశ్వరుని పూజాదికంలో ఆమె కాలం గడిపేది అంత భక్తి 
తత్పరత ఆమెకు! 


40 ఆర్మా-ట్‌ సోదరులు 


వెద్యశా స్ర్రంలో అసమాన _పతిభ : 

లక్ష్మణస్వామి మొదలియారు వై ద్యకళాశాలలో విద్యార్థిగా ఉన్న 
రోజుల్లో, తరువాతి కాలంలో మదరాసు శాసన మండలికి ఉపాధ్యకురాల గా 
వ్యవహరించిన డాక్టర్‌. యస్‌. ముత్తులక్ష్మి రెడ్డి అదే వైద్య కళాశాలలో విద్యార్థి 
నిగా ఉండేవారు, “విద్యార్థినీ విద్యార్థులు ఆ రోజులలో కలసిమెలసి ఉండేవారు 
కారు. లక్ష్మణస్వామి మొదలియారు విద్యార్థి జీవితం గురించి నా కంతగా తెలి 
యదు" అని ఆమె పేర్కొన్నారు, కాని విద్యార్గులుగా ఉన్న రామస్వామి, లక్ష్మణ 
స్వామి మొదలియార్జు ఆమెకు బాగా తెలిసినవారే. పరశువాకంలో వాళ్ళు ఇరుగు 
పొరుగు ఇండ్లలో నివసించారు 


లక్ష్మణస్వామి మొదలియారు ఎగ్మూరు ఆసుపతిలో ఆసి సైంటు సర 
నుగా నియమితుడై నప్పుడు ముత్తులక్ష్మి రెడ్డిగారు హవుస్‌ సర్జన్‌గా నియమితు 
లయ్యారు, ఆ ఆసుష రికి అప్పట్లో కల్నల్‌ గిఫర్డ్‌ సూపరింటెండెంటుగా ఉండే 
వారు. హవుస్‌ సర్జన్‌ విధానం అప్పుడే పవేశ పెట్టబడింది. ఇరుగు పొరుగు 
ఇండ్లలో నివసిస్తున్నా, అంతగా పరిచయం లేకపోయినా ఒకే ఆసుష్మతిలో సని 
చేస్తున్న కారణంగా లక్ష్మణస్వామి మొదలియారు (ప్రదర్శించిన వైద్యశాస్త్ర 
(పతిభను ఆమె తన “పపంచ అద్భుతాలలో ఒకటి అనే వ్యాసంలో ఇలా 
పేర్కొన్నారు న 


“డాక్టర్‌ లక్ష్మణస్వామి మొదలియారు (పశాంతంగా నిజాయితీగా వ్యవ 
హరించేవారు. ఇంగ్లీషులో మనస్సుకి హత్తుకునేలా మాట్టాడేవారు అందువల్ల 
యూరోపియన్‌ సూపరించెండెంటు అయిన కల్నల్‌ గిఫర్జు తదితరులు ఆయన్ని 
ఎ:తో అభిమానించేవారు. తత్ఫలితంగా ఆయనకి బదిలీల బెడద తప్పిపోయిండ్‌; 
ఆ ఆసుషతిలోనే అవిచ్చిన్నంగా పనిచేయగలిగారు. ఆ విధంగా ఆయన 
(పసాతి, శిశు సంకేమ విషయాలలో నిపుణుబు కాగలిగారు 1914 లోనా తాలి 
కొను కష్ట |పసవంగా తయారయింది. అనుభవజ్ఞుడు, ఘటికుడు ఆయిన 
(పసూతి వైద్యుడు నన్ను పరీక్షించాడు కాని ఆయన నాకష్ష (పసవానికి కారణ 
మేమిటో తెలిసికోలేక పోయాడు అప్పుడు మావారు డాక్టర్‌ టి.యస్‌. రెడ్డి, 
(యఫ్‌ ఆర్‌ సి.యస్‌) ఆ అనుభవజ్ఞుడెన వైద్యుడికి సహాయ పడవలసిందిగా మా 


ఆర్కాట్‌ సోదరులు 41 


(పక్క యింటి మొదలియారు గారిని అర్జించారు. నిజం చెప్పాలంటే, డాక్టరు 
మొదలియారే నన్నూ నా బిడ్డనూ కాపాడారు. అనుభవజ్ఞుడెన ఆ వై ద్యుడేమో 
ఆసలు కారణాన్ని తెలుసుకోలేక పోయాడు; ఆ నిస్పృహకొద్దీ ఆయన బిడ్డ 
తలలో చిల్లులు పొడిచి నన్ను మాతం మృత్యుముఖం నుంచి కాపాడాలని అను 
కున్నాడు. డాక్టరు మొదలియారు ఆయనకంటె ఎంతో జూనియరు అయినా, 
ఆయనకి తగిన సలహా యిచ్చి మెదలియారు నన్నూ నా బిడ్డను కాపాడారు, 
(వస్తుతం మా అబ్బాయి రామమోహన్‌ ఢిల్లీలో కేం[ద వాటర్‌ ఆండ్‌ పవర్‌ 
కమిషనులో డై రెక్టరుగా పనిచేస్తున్నాడు జూనియరుగా ఉన్న రోజుల్లోనే లక్ష్మణ 
స్వామి మొదలియారు వయస్సుకి మించిన వైద్యవిజ్ఞానాన్ని అనుభవాన్ని 
(పదర్శించగ లిగారు., ఆసువతిలోనే కొక బయట కూడ (పసూతి వైద్యుడుగా 
ఎన్నో కేసులు చూసి ఎందరినో కాపాడి ఉంటారని నా అభిప్రాయం. ఆయన 
తన వృత్తికి ఒక గర్వకారణంగా భాసించారు. _పెగా నిధివంటి వారు. ఆయన 
(ప్రముఖ (పసూతి శాస్త్రజ్ఞుడు; న్రీల వ్యాధుల్ని నయం చెయ్యడంలో చాలా 
ఘటికుడు. ఆయనకీ నాకూ [పొఫెసరుగా ఉన్న కల్నల్‌ గిఫర్జుకి మొదలియారు 
అభిమాన ప్యాతుడై న శిష్యుడు [పభుత్వ మహిళల శిశువుల ఆసుష్మతిలో గిఫర్డు 
పేరున వ్యవహృత మవుతున్న స్మారక పారళాల వల్ల ఆయన నిత్యమూ 
స్మరింపబడుతున్నాడు. ఆ తర్వాత డాక్టర్‌ ఏ యల్‌. మొదలియారు (పసూతి, 
శిశు సంక్నేమ విషయాలలో |ప్రామాణికులని పరిగణింపబడ్డారు మదరాసు వైద్య 
కళాశాలలో ఆ శాస్త్ర విషయాలు చాలా కాలం వందలు వేల విద్యార్ధలకు ఆయన 
టోధించారు.' 


ముత్తులక్ష్మీ రెడ్డిగారు యం. బి ఆండ్‌ సి. యం. డి|గీ సొందిన విదుషి 
ఆమె వైద్య వృత్తి అవలంబించారు. ఆలాంటి విదుషి పేర్కొన్న ఈ విషయాది 
కాన్ని ఆలవోకగా పరిశీలించినా లక్ష్మణస్వామి మొదలియారు వయస్సుకి మించిన 
వైద్య విజ్ఞానం (పదర్శించారనీ; మూర్తీభవించిన (పముఖ వెద్యశా స్ర్రజ్ఞుడని 
అభివ్య క్ర మవుతుంది కనుకనే ఆమె మొదలియారుని “పపంచ అద్భుతాలలో 
ఒకి*రని సహేతుకంగా పేర్కొన్నారు. 


ఇతరుల దయా దాక్షిణ్యాలవల్ల గాక స్వయం (పతిభతో పెకి వచ్చిన 
(ప్రముఖుడు లక్ష్మణస్వామి మొదలియారని కట్టమంచి రామలింగా రెడ్డి గారు 


42 ఆర్కాట్‌ సోదరులు 


చెప్పిన మాటల్ని స్ఫురణకు తెచ్చుకోవటం అవసరం ఆయన శీలం, మనోహర 
ములైన పద్ధతులు యువకులకు ఆదర్శములనీ కట్టమంచివారు పేర్కొన్నారు. 
మొదరియారు చికిత్స విషయంలో ఎంతో శోద్ద వహించారనీ, కనుకనే ఆయన 
అంతర్జాతీయ విఖ్యాతి గడించగలిగారనీ, వైద్యశాస్త్రంలో నిపుణులనీ, ఉత్తమ 
అధ్యాపకులనీ ఆయన తరగతులు విద్యార్థుల మన్న నకు పా్యాతము లై నాయనీ 
కట్టమంచివారు (పళంసించారు. 


లక్ష్మణస్వామి మొదలియారు శిష్యులలో ఒకరు [ప్రముఖ విద్యావేత్త 
ఆయిన డాక్టరు పి జగన్నా థ రెడ్డిగారు. ఆయన తమ గురువుగారికి ఇలా నీరాజనం 
అర్చించారు, 


“వెద్య కళాశాలల్లో ఆచార్య పదవులు ఇండియన్‌ మెడికల్‌ సర్వీసులోని 
వారికే పరిమితమైన ఆనాళ్ళలో, లక్ష్మణస్వామి మొదరియారు వైద్య కళాశాలలో 
1984 నుంచి 1942 దాకా |పసూతి, స్త్రీల వ్యాధులకు సంబంధించిన విజ్ఞాన 
శాఖలకు ఆచార్యులుగా వ్యవహరించారు. చాలాకొలం ఆయన గిఫర్డు (పసూతి, 
వ్రీల వ్యాధుల స్కూలులో కిక్కిరిసిన [శోతల్నీ, విద్యార్థులని ఉద్దేశించి ఉపన్యా 
సాలు చేశారు సూదిమోపిన సవ్వడి కూడ వినిపించనంత నిశ్శబ్దంగా ఉండేది 
ఆయన తరగతి. కోతలు ఎంతో శద్ధగా ఉపన్యాసం వినేవారు. (ప్రసూతి, 
ప్రీల వ్యాధులకు సంబంధించిన విషయాలలో ఆయనకిగల వెదుష్యం ఆ ఉపన్యా 
సాలవల్ల బహిర్గత మయింది. పెగా ఆయన ఉపన్యాసంలో స్పష్టత ఉండేది. ఆ 
ఉపన్యాసాలలో హాస్యరసం తరుచుగా తొణికినలాడేది. అప్పుడప్పుడు ఆనం 
దోత్సాహాలతో (పసూతి పట్కారు (ఫోర్సెప్స్‌) చరిత్రను సైతం వివరించేవారు. 
వార్దులు తనిఖీ చేస్తూ కేసుల్ని వివరించేటప్పుడు, రోగ నిదానం గురించి చెప్పే 
టప్పుడు, ఆపరేషన్‌. థీయెటరులో ఉన్నప్పుడు బయట ఆయన (పతిభ అభివ్యక్త 
మవుతున్నప్పుడు అది ర్మాత్రి అయినాసరే పగలై నాసరే ఆయన్ని స్నాతకోత్తర 
విద్యార్థులు కింది తరగతుల విద్యార్థులు చుట్టుముట్టి ఉండేవారు. లాహోరు, లక్నో, 
హైదరాబాదు, మైసూరు, ఆంధ పాంతాల విద్యార్థులే కాక రంగూను, దూర 
(పాద్యం మొదలై న (పొంతాల విద్యార్థులూ ఆయన్ని చుట్టుముట్టి ఉండేవారు. 
కాగా ఆయన ఆధ్వర్యం వహించిన ఆ స్కూలు (పముఖ వైద్యవిద్యా కేంద 
మయింది; పరిశోధనకు రోగ నివారణకూ నెలవయింది. 


ఆర్కాట్‌ సోదరులు 49 


ఒకవైపు బోధన, మరొకవైపు చికిత్సగా ఆయన జీవితం సాగుతున్నా, 
మొదలియారు నిత్య విద్యార్థిగా ఉండేవారు. 1922 లో ఆయన యం. డి. 
(వైద్యశాస్త్రంలో డాక్టరేటు) పట్టం పొందారు మాతృత్వం, శిశు సంశేమం 
గురించి ఆయన ఆంగ్రంలో అద్భుతమైన పుస్తకం (వాళారు. ఈ శాస్త్ర విషయం 
గురించి భారతీయ రచయిత |వాసిన తొలి పార్యపు స్తకం ఇదే ఇప్పటికి ఈ 
(పామాణిక రచన ఎన్నోసార్లు ము[దితమై వైద్య విద్యార్థులకు ఉపయోగపడు 
తున్నది ఈ పుస్తకం రచయితకు పేరు |పతిక్షలు సమకూర్చింది నేటికీ ఇది 
ఒక [పామాణిక రచనగా భావించబడుతున్న దంటే, ఆ రచన ఎంత ప్రశ స్త 
మెనదో ఊహించుకోవచ్చు. 


తాను పొందిన అనుభ వాన్ని, కనుగొన్న [కొత్త విషయాలను లక్ష్మణ 
స్వామి మొదలియారు తన క్లినిక్కు.లో చొప్పించారు “భారతదేశంలోనే స్త్రీల 
వ్యాధుల చికిత్సకుడుగా ఆయన్ని మించినవారు మరొకరు లేరు అనే కీర్తి ఆయన్ని 
వరించింది. ఆ విధంగా ఆయన 1928 నాటికి విఖ్యాత వైద్యుడుగా నలుగురి 
మన్ననలు పొందగలిగారు. 


మదరాసు పభుత్వం లక్ష్మణస్వామి మొదలియారు (పతిభను (గహించ 
గలిగింది. పాశ్చాత్య దేశాలలోని వై ద్యవిజ్ఞాన (ప్రగతిని క్షుణ్ణంగా [గహించే 
దుకు వీలుగా పన్నెండు నెలలు [పపంచ పర్యటన చేయవలసిందిగా ఆయన్ని 
కోరింది. ఇదే ఆయన కావించిన తొలి విదేశ పర్యటన. 


ఆ అవకాశాన్ని వినియోగించుకొని లక్ష్మణస్వామి మొదలియారు (గేట్‌ 
(బిబన్‌, కర్హండు, పారిస్‌, వియన్నా, బెర్లిన్‌, (బ సెల్స్‌, ఆమ్‌స్టర్‌ డం మొదలై న 
పెక్కు (పదేశాలు పర్యటించారు ఎడిన్‌ బరోలో జరిగిన (పసూతి, స్త్రి వ్యాధుల 
సదస్సులో పాల్గొన్నారు. కొన్ని ఆసుష్మళులు పనిచేసే తీరుతెన్నులు చక్కగా 
గమనించారు. కొన్ని విశ్వవిద్యాలయాలలో వై ద్యళాస్తా?నికి సంబంధించిన స్నాత 
కోత్తర పార్య[పణాళికల్ని పరిశీలించారు కొత్త ఆంశాలు [(గహించారు. 


స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన తాను విదేశాలలో గడించిన 
అనుభవాన్ని సద్వినియోగం చెయ్యడానికి పూనుకొన్నారు. స్నాతకోత్తర పాఠ్యాంశా 


44 ఆర్కాట్‌ సోదరులు 


లలోను, వరిశోధనరంగంలోను మార్పులు (పవేశ పెట్టారు. బిడ్డలకు వచ్చే రికెట్స్‌ 
మొదలైన వ్యాధుల విషయంలో పరిశోధన సాగాలని సూచించారు. భారతీయ 
విశ్వవిద్యాలయాల వైద్య విజ్ఞాన ప్యతిక ఒకటి వెలుగులోకి రావాలని సూచిం 
చారు |పసూతి, స్త్రీల వాధ్యుల్ని గురించి ఒక డిప్లొమా కోర్సు [పారంభించా 
లని సూచించారు. ఆయన చేసిన వివిధ సూచనలలో ఇది తలమానిక మైనదని 
విజ్ఞులు భావిసారు అంతకు ముందు మనదేశంలో ఏ విశ్వపిద్యాలయంలోనూ 
ఇలాంటి కోర్సు లేదు 


ఆయన (బిటన్‌లో ఉన్న రోజుల్లో, వైద్యశాస్త్ర పరిషత్తుల సమావేశాలలో 
చురుకుగా పాల్గొన్నారు. పాల్గొన్న (పతి సమావేశంలోనూ తన వ్యక్తిత్వాన్ని 
నిరూపించుకున్నారు. కనుకనే 1980 లో (పసూతి శాస్త్రజ్ఞుల: స్రీ వ్యాధుల 
శాస్త్రజ్ఞుల రాయల్‌ కాలేజీ మొదటిసారిగా స్థాపించబడినప్పుడు, లక్ష్మణస్వామి 
మొదలియారుని విశిష్ట సభ్యునిగా (ఫెలో) ఎన్నుకున్నారు. ఈ విశిష్ట గౌరవం 
పొందిన మరో భారతీయుడు సర్‌ కేదారనాథ్‌ దాస్‌ 


లక్ష్మణస్వామి మొదలియారు (పసిద్ధ వైద్యపతికలకు వ్యాసాలు 
[వాయసాగారు. తతృలితంగా ఆయన ఎలిజబెత్‌ మత్తయి ఉపన్యాసాలు, కర్ణన్‌ 
ఉపన్యాసాలు, మొదలై నవి చేసి (ప్రముఖుల మన్ననలు పొందారు. 


ఉత్తమ అధ్యాపకుడు : 

“నే నెప్పుడూ మంగతసానినే' (I have always been a midwife), 
అని లక్ష్మణస్వామి మొదలియారు సవినయంగా చెప్పుకొనే వారట. ఆయన 
“ది సేఫెస్ట్‌ మిడ్‌ వైఫ్‌ (సురక్షిత మంత సానిత్మం) అని కీర్తి గడించారు 
_సూతిశాస్త్రజ్ఞుడెన ఆయన ఎందరో స్ర్రీణను మృత్యుముఖం నుంచి తప్పించి 
వారికి పాణదానం చేసిన ధన్యుడు. భేదభావం అణుమ్మాతమైనా పాటించక 
నీవచేసిన పుణ్యపురుషు డాయన స్రీ వ్యాధులు గురించి, (పసూతి 
శాస్త్రం గురించి బోధించడంలో లక్ష్మణస్వామి మొదలియారు అద్వితీయుడని 
అభిజ్ఞులు ముక్తకంఠంతో పేర్కొంటారు. ఆయన |పసంగాలలో డొంకతిరుగుడు 
ఉండేది కాదు. అవి వినసొంపుగా ఉండేవి. మధ్య మధ్య ర_క్తి గొలిపే ఉదంతాలు 


ఆర్కాట్‌ సోదరులు 45 


దొర్టుతూ ఉండేవి ఎక్కడా పాండిత్య (ప్రకర్ష కనిపించేది కాదు. ఇతర విభాగా 
లలో ఉండే విద్యార్థులు కూడా ఆయన ఉపన్యాసాలు వినడానికి తహతహ లాదే 
వారట. అయినా ఆయన ఎపుడూ సహజ వినయంతో సంచరించేవారు. ఆయన 
నిండు కుండ' 


న విజ్ఞానానికి రేపటి నూత్న సిద్ధాంతాలవల్ల కాలదోషం పట్టవచ్చునని 
భావించిన ఉదార దృక్పథం ఆయనది ఆందువల విదాంరులు నిత్యవిద్యా ర్లులె 
C9 పథి @De~ 
సంచరిస్తూ కొత్త విషయాలను సహర్షంగా ఆదరిస్తూ ఉండాలని ఆయన ఉద్భో 
ధించే వారు అప్పుడు విద్యార్థి న్యూనతా భావాన్ని అధిగమించగనదని ఆయన 
అభిపాయం నిశితమైన పరిశీలనవల, ఆధ్యయనంవల్ల వై ద్యవిద్యార్గి భావి 
కా య OD కాలా ఖు 
జీవితంలో వర్త కునిగా కంటె వృత్తిపరంగా నిపుణుడు కాగలడని ఆయన (పగాఢ 
విశ్వాసం. అందుకే ఆయన, “విద్యార్థుల చేతిలో ఒక కత్తి, శవంలోని ఒక 
భాగాన్ని ఉంచి చూడండి” అనేవారట. అనగా విద్యార్థులు తమకు తామే అనుభవ 
పూర్వకంగా కొన్ని విషయాలు నేర్చుకోవాలని ఆయన ఆశించారు. పరీక్షలలో 
విజయం సాధించడానికి కొన్ని విషయాలను వల్లె వెయ్యడం మంచిదే కావచ్చు; 
కొని వైద్యశాస్త్ర నై పుణ్యం గడించాలంకే సునిశిత పరిశీలన అత్యవసర మని 
ఆయన భావించారు. 


లక్ష్మణస్వామి మొదలియారు సాధారణంగా ఎంత (పశాంత గంఫీరులో, 
క్రినిక్కులో కొన్ని సందర్భాలలో అంత పరిహాస కుళలురుగి కనిపించేవారు. 
ఆయన ఒకసారి ఒక విద్యార్థిని చూసి, ఒక స్రీకి నొప్పులు వస్తున్నాయి, కాని 
మర్మావయవం పెద్దది కాలేదు. అప్పుడేం చేస్తావు అని ఆడిగారట అందుకు 
ఆ విద్యార్థి, “నేను లామినరీ టెస్ట్‌ ప్రయత్నించి చూస్తాను అని సమాధాన 
మిచ్చాడు వెంటనే ఆయన యిలా అన్నారట “నాయనా, గొడుగులూ గుడారాలు 
(చెస్ట్‌) ఎడారి మధ్యలో బాగానే వుంటాయి కాని స్రీ మధ్య భాగంలో కాదు.” 


విద్యార్థిలోని _పతిభను పసిగట్టి దాన్ని (పోత్సహించడం ఉత్తమ అధ్యాప 
కుని లక్షణం. ఈ లక్షణం లక్ష్మణస్వామి మొదలియారులో ఉండేది. ఆయన 
ఎప్పుడూ విద్యార్థిలో నిగూఢంగా ఉన్న (ప్రతిభను పెరికి లీయడానికి (పయర్నించే 
వారు, ఆయన తన వృత్తిని ఒక బరువుగా ఎన్నడూ భావించలేదు వృత్తి పట్ట 


46 ఆర్యా సోదరులు 


ఎంతో శ్రద్ధాసక్తులు (పకటించే వారు ఆయన తెల్లవారు జామున లేచేవారు. 
ఆయన నిత్య విహిత కర్మలలో దైవ |ప్రార్థనకి అ్యగస్ట్థానం లభించేది. ఆ 
తర్వాత ఆఫీసు కాగితాలు ఆయన దృష్టిని ఆకట్టు కొనేవి ఉదయం ఎనిమిదింటి 
కలా ఆయన తన కన్సల్టింగ్‌ గదిలో ఉండేవారు. విరామ మెరుగని వైద్యుడు! 
పైగా అద్భుతమైన జ్ఞాపక శక్తి జటిల సమస్యను కూడా అనాయాసంగా 
అవగాహన చేసుకొనే వారు. చర చర పని ముగించే వారు. కనుకనే ఆయన 
ఆంత (సిద్ధ వైద్యుడు కాగలిగారు 


విశిష్ట గౌరవం ; 

1989 వ సంవత్సరం లక్ష్మణస్వామి మొదలియారు జీవితంలో బంగరు 
టక్షరాలతో (వాయదగింది. చాలా కాలం చిత్తశుద్ధితో సమర్ధంగా పనిచేసిన 
(పభుత్వ మహిళల శిశువుల ఆసుషతికి ఆయన్ని ఆ యేడు సూపరింటెండెంటుగా 
నియమించారు. ఆ యేడే ఆయన్ని మదరాసు దైద్యకళాశాలకు (పిన్సిపాలుగా 
కూడ నియమించారు ఈ రెండు ఉన్నత పదవులలోను నియమితుడైన తొలి 
భారతీయుడు లక్ష్మణస్వామి మొదలియారే. ఆ రోజుల్లో (పిన్సిపాలు పదవిలో 
ఐ యం.యస్‌ కి (ఇండియన్‌ మెడికల్‌ సర్వీస్‌) చెందిన వారినే నియమించే వారు. 
ఈ విశిష్ట గౌరవం మొదలియారుకి కొంచెం ఆలస్యంగానేలభించిందని చెప్ప 
వలసి వుంటుంది. ఆ రోజుల్లో ఉద్యోగుల నియమ నిబంధనలు ఆలా ఉఊండేవి. 
పరిపాలనాదక్షుకుగా ఆయన ఈ రెండు గొప్ప పదవులలోను రాణించారు కాని 
ఆ తర్వాత చాలా కాలం ఆయన ఆ వదవులు నిర్వహించలేదు. 


పీ్పిపాలుగా ఆయన కాలీజబిలోను, (పథానాధీకారిగా ఆసువతిలోను 
రమిక్ష్షణ నెలకొల్చడానికి గట్టి కృషి చేశారు. కేవలం మార్కుూల్ని బట్టి కాస 
విద్యార్థుల (ప్రతిభను బట్ట కూడా వారిని రళానాలలో చేర్చుకోవాలని ఆయన 
ఆశించారు. ఆ విషయంగా ఆయన ఒకసారి కోర్టుకి హాజరె తన వాదనను 
సమర్గించుకివలసి వచ్చింది, ఫార్మసీలో (జొషధాల తయారీ) డిగీ కోర్సు 
ఏర్పాటు చెయ్యడానికి ఆయనే కారకుడు. అంతకుముందు వీ భారతీయ విశ 
విద్యాలయం లోను ఆలాంటి డి|గీ కోర్సు లేదు 


ఆర్కాట్‌ సోదరులు 47 


వె ద్యవిజ్ఞాన శాస్త్ర రంగంలో ఆయన కావించిన పెథిష్ట © 
పుగా ఆయన్ని 1941 లో అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్దన్సుకి విశిష్ట సభ్యునిగా 
(ఫెలో) ఎన్నుకున్నారు వైద్యవృత్తిలో ఉన్న వారి సంక్షేమం కోసం కూడా 
ఆయన నిర్విరామంగా కృషిచేశారు 1912 లో మదరాసు వైద్య సంఘం 
స్థాపించబడింది. తదాదిగా ఆయన ఆ సంఘం అభివృద్ధికి పాటువడ్డారు ఆయనే 
దానికి తొలి కార్యదర్శి చాలా కాలం అధ్యక్షునిగా వ్యవహరించారు. 


మాతా శిశు సంకేమం : 

(పముఖ _పసూతి శాస్త్రజ్ఞుడు కనుక, లక్ష్మణస్వామి మొదలియారు దృష్టి 
సహజంగా మాతా శిశు సంక్షేమం వైపు (పసరించడంలో ఆశ్చర్యంలేదు మంత 
సానిత్యంలో ఆయన ఎంత పేరు గడించారో, అలాగే ప్రీల వ్యాధులకు సంబం 
ధించిన విజ్ఞానళాఖలోను ఆంత పేరు గడించారు ఆ విధంగా ఆయన ఎంద 
రెందరో స్రీలకు (పాణదానం చేసి పుణ్యం మూట కట్టుకున్నారు. స్రీకి (ప్రసవం 
పునర్జన్మ వంటిదని పెద్దలు చెపుతారు శిశు సంక్షేమ విషయంలో కూడా ఆయన 
(పత్యేక [శ్రద్ద వహించారు. ఆదే ఆ మహనీయుడు కావించిన (ప్రశాంత సంఘ 


సేవ ! 


(పస వకాలంలో ఏర్పడుతున్న మరణాల విషయమై ఆయన మదరాసు 
నగరంలో ఒక పరిశోధన (సర్వే) నిర్వహించి నిర్మాణాత్మక కృషికి ఆదర్శంగా 
నిలిచారు మదరాసులోనే కాదు, భారతదేశంలోనే ఆ విషయమై నిర్వహించబడిన 
తొలి సర్వే ఆదే. 1986 లో పథమ అఖిల భారత |ప్రసూతిశాస్త్ర మహాసభను 
దిగ్విజయంగా జరిపిన ఘనత కూడా ఆయనదే 1988 లో ఆయన చికిత్సాలయపు 
మం|త సానిత్వం గురించి ఉత్తమ (గంథం ఆంగ్లంలో వెలయించారు. ఆ 
శాస్త్రం ఆధ్యయనం చేసే వారి కందరికీ ఆది కల్పతరువు వంటి దనడం చర్విత 
చర్వణమే అవుతుంది. ఈ విషయాదికాన్ని పరిశీలిస్తే లక్ష్మణస్వామి మొదలి 
యారుకి (పసూతి శాస్త్రంలోను, త్రీల వ్యాధులకు నంబంధించిన విజ్ఞానశా స్ర్రంతోను 
గల (పగాథమైన అభినివేశం, అపారమైన పాంగిత్భ్ణం అవగ తము అవుతాయి. 


మెదడుకి ఏద్య కషం వంటిదని గుటో మహనీయుడు సహేతుకంగా 
పేర్కొన్నాడు, ఇది పరమ సత్యం? చకుగా నేర్చిన మెదడు శరీరాన్ని సక 


48 ఆర్కాట్‌ సోదరులు 


మంగా పరిరక్షించుకోగలదనీ ఆయన పేర్కొన్నారు, చదువు సంధ్యలకు గల 
[పాశ స్యాన్ని ఇంతకంటె ఎవరు మాతం గొప్పగా చెప్పగలరు? లక్ష్మణస్వామి 
మొదలియారు విద్య, వై ద్యళాస్త్రం ఆనే జోడు గురాలమీద సమర్థవంతంగా 
స్వారీచేసిన విషయం జగద్విదితం,. 


విశ్వవిద్యాలయ విద్యారంగంలో కృషి : 

లక్ష్మణస్వామి మొదలియారు (ప్రముఖ వై ద్యళాస్రజ్జుడె నా ఆయన 
(పసిద్ధ విద్యావ్వేత్తఅనీ, _ విశ్వవిద్యాలయ పరిపాలనాధ్యకుడనీ చెప్పడంలో 
విపతిపత్తిలేదు 1928వ సంవత్సరంలో ఆయన జీవితం ఒక కొత్త మలుపు 
తిరిగింది విశ్వవిద్యాలయ విద్యారంగంలో ఆయన అడుగు పెట్టిన సంవత్సర మది! 
అయినా ఆయన దృష్టి వైద్యశాస్త్రం నుంచి మరలలేదు. వైద్య విద్యారంగాలలో 
సరిసమానంగా కృషి సాగించిన సవ్యసాచి ఆయన ! 


పట్టభ[దుల నియోజక వర్గంనుంచి లక్ష్మణస్వామి మొదలియారు మదరాసు 
విశ్వవిద్యాలయ సెనేటుకి ఎన్నికయ్యారు ఏ పని చేపట్టినా, వాన్ని సక్రమంగా 
[శద్ధాసక్తులతో నిర్వహించే _పవృత్తి ఆయనది. ఆయన మొదటినుంచీ సమర్ధు 
డైన నిర్వాహకుడుగా పేరుపొందారు. ఓట్లు సంపాడించడంలోనూ సమర్ధులు. 
విశ్వవిద్యాలయ చట్టాలు, నియమ నిబంధనలు మొదలై న వాటిని (శద్ధగా పరిశీ 
లించ సాగారు. కాలగమనంతో పాటు వాటిని క్షుణ్ణంగా [గహించిన వాడయ్యాడు. 
1925లో ఆయన సిండికేటుకి ఎన్నికయ్యారు. ఆ విధంగా విశ్వవిద్యాలయంలో 
ఆయన స్థానం బలపడింది. అందుకు తగ్గట్టు ఆర్థిక సంఘానికి ఆయన ఆధ్యత్షు 
డుగా ఎన్నికయ్యారు. తత్ఫలితంగా విశ్వవిద్యాలయ ఆర్ధిక విషయాలు గురించి 
తెలుసుకోవడానికి సదవకాశం ఏర్పడింది. దానితోపాటు విశ్వవిద్యాలయ నిధుల్ని 
సంర&షించవలసిన బాధ్యత కూడ ఆయనమీద పడింది. 


అంతవరకూ సిండికేటు సభ్యులుగా ఉన్న సర్‌. రఘుపతి వెంకటరత్నం 
నాయుడుగారు 1925 జూనులో బిశ్వ విద్యాలయోపాధ్యక్షులుగా _నియమితు 
లయ్యారు. ఆ పదవిలో ఆయన 1928 దాకా ఉన్నారు. ఆ విధంగా సిండికేటులో 
ఖాళి యేర్పడడం వల్ల, ఆ ఖాని భర్తి చేసేందుకు లక్ష్మణస్వామి మొదలియారు 
పోటిచేశారు. పెద్ద మెజారిటీతో జయించారు. 


ఆర్కాట్‌ సోదరులు 49 


విశ్వవిద్యాలయ నిధుల్ని పె చడానికి లక్ష్మణస్వామి మొదలియారుశళ క్తి 
వంచన లేకుండా కృషిచేశారు ఆయన కృషి ఫలించింది. (పభుత్వ స హాయాన్నే 
నమ్మి విశ్వవిద్యాలయం వ్యవహరించ కూడదని ఆయన అభిమతం కాగా, ఆయన 
కృషివల్ల మదరాను విశ్వవిద్యాలయ తన కాళ్ళమీద తాను నిలబడగల శక్తి 
సంపాదించ గలిగింది 1925 నుంచి 1942 దాకా ఆయన్ని సిండి కేటుకి ఎన్ను 
కోసాగారు. విద్యావేత్తలు ఆయనపట్ట (పకటెంచిన ఆపార విశ్వాసా?కి ఇది ఒక 
మంచి ఉదాహరణం. 


1986 లో ఆయనకి విశ్వ విద్యాలయోపాధ్యక్షుని విధుల్ని తాత్కాలికంగా 
నిర్వహించే సదవకాశం లభించింది. 1942 లో ఆయన ఉపాధ్యక్షుడుగా నియ 
మితులయ్యారు ఆంతవరకూ ఉపాధ్యక్షులుగా ఉన్న సర్‌ మహమ్మద్‌ ఉస్మాన్‌ 
గారు వైైసాయి కార్యనిర్వాహక సభ్యులయ్యారు, ఆ యేడు ఆగస్టు 20న ఆయన 
ఆ పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచీ పతి మాడేళ్ళకి ఆయన్ని ఉపా 
ధ్యక్ష పదవిలో నియమించడం జరిగింది ఆవిధంగా ఆయ తొమ్మిది పర్యాయాలు 
ఆ ఉన్నత పదవిలో నియమితులయ్యారు ఇరవై ఏడేళ్ళు మదరాసు విశ్వవిద్యాల 
యోపాధ్యక్షులుగా అవిచ్చిన్నంగా వ్యవహరించి ఆయన చర్మిత సృష్టించారు. 
1069లో జూలై తీ*న ఆయన పదవీ విరమణ చేశారు ఆ తర్వాత ఉపాధ్యతకు 
లయిన వారు యస్‌ డి. సుందరవడివేలు గారు. 


సిర్దేశించబడిన ఒక రోజున సెనేటు సభ్యులు సమావేశమై ఉపాధ్యక్ష 
పదవికి పోటీచేసే అభ్యర్థులకు ఓట్టువేసేవారు ఎక్కువ ఓట్టు వచ్చిన వారిపేర్లను 
వరుస [కమంలో గవర్నరుకి (చాన్సెలరు) పంపేవారు. ఆ పేర్ణలోంచి ఒకరిని 
ఉపాధ్యమలుగా గవర్నరు నియమించేవారు ప్రతిసారి అందరు అభ్యర్దుల 
కంటె లక్ష్మణస్వామి మొదలియారుకే ఎక్కువ ఓట్లు లభించేవి, విశ్వవిద్యా 
అయ అధ్యాపకులు, అనుబంధ కళొశాలల అధ్యాపకులు ఆ విధంగా లక్ష్మణస్వామి 
మొదలియారు పట్ట తమ అభిమానాన్ని విశ్వాసాన్ని |పదర్శించారని పేర్కొన 
వచ్చు. 1967 లో ఆగస్టు 19-20 తేదీలలో ఆయన విశ విద్యాలయోపాధ్యక్ష 
పదవి రజతోత్సవాన్ని, తమ ఎనభయ్యవ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపు 
కున్నారు. అంతకు పూర్వమే, అనగా 1947, నవంబరు 14 న, మదరాసు 

AS. 


50 ఆర్కాట్‌ సోదరులు 


విశ్వవిద్యాలయావర ణలో (గంథాలయ భవానికి ఎదురుగా లక్ష్మణస్వామి 
మొదలియారు నిలువెత్తు కాంస్యవి|గ హం ఆవష్క-రించబడింది. అప్పటి గవర్నర్‌ 
సర్‌ ఆర్చిబాల్లునె ఆ వ్మిగహన్ని ఆవిష్కరించారు ఇలా ఒక విద్యావేత్తకు, 
విశ్వవిద్యాలయో పాధ్యకత్లునికి నిలువెత్తు విగ్రహం _పతిష్టించబడటం పేర్కొన 
దగిన అంశం ఆయన పట్ట విద్యావేత్తలకు, ఇతరులకు గల ఆదరాఖిమానములు 
ఇందువల్ల (పవ్య క్షము లవుతున్నవి 


లక్ష్మణస్మామి మొదలియారుది విశాలమైన దృక్పధం. నిత్య విద్యార్థిగా 
భావించుకునే మనస్తత్వం ఆయనది. అందువల్ల ఎప్పుటికప్పుడు విద్యార్థి కొత్త 
అంళాలను సహర్షంగా స్వీకరిస్తూ తన విజ్ఞానపరిధిని విస్తృతం చేసుకోవా 
లన్నది ఆయన అభిమతం. కనుకనే ఆయన మదరాసు విశ్వవిద్యాలయంలో 
ఉన్న శాఖలను అభివృద్ధి పరచి, కొత్త శాఖలను [పారంభించారు. ఆలా ఆయన 
(పారంభించిన శాఖల వివరాలు : న్యాయశా స్ర్రం, వాణిజ్యం, సామాజికశాస్త్రం, 
హిందీ, రష్యన్‌, న. శాస్త్రం) పురాతత్త్య శాస్త్రం, మానవశాస్తం 
(ఆంతొపాలజి), మనస్తత్వ శాస్త్రం, గృహనిర్మాణ శాస్త్రం, కరన రసాయన 
శాస్త్రం, కర్చునేతర రసాయనశాస్త్ర ౦ మొదలై నవి 


ఆయన హయాములో ఒకొ్క_క్క. శాఖకు సంబంధించి (పత్యేకంగా 
కొంత మొత్తం కేటాయించడం జరిగింది. అంతకుపూర్ణం కేటాయించిన డబ్బుని 
కనుక ఆ శాఖ పూర్తిగా వినియోగించని పక్షంలో, మిగిలిన డబ్బుని మరోశాఖకు 
ఇచ్చేవారు. ఈ సంప్రదాయాన్ని మార్చి ఏ శాఖకు కేటాయించిన డబ్బుని ఆ 
శాఖకే పూర్తిగా వినియోగించాలని లక్ష్మణస్వామి మొదలియారు కొత్త విధానం 
వేళ పెట్టారు. ఇందువల్ల, ఏ కార ణంవల్లవై నా ఒక శాఖ ఒక సంవత్సరంలో 
కేటాయించబడిన మొత్తాన్ని పూర్తిగా వినియోగించకపోతే, మిగిలిన డబ్బుని ఆ 
శాఖకు చెందిన డబ్బుగానే జమకశ్హువారు. కనుక ఆ శాఖ ఎప్పటికైనా అభివృద్ధి 
చెందేందుకు ఒక అవకాశం లభించింది. 


గణితశాస్త్రంలో మహా మేధావిగా పరిగణించ బడుతున్న _ శ్రీనివాస 
రామానుజం పేరున వ్యవహృత మవుతున్న గణిత శాస్తా9ధ్యయన సంస్థ వెలుగు 


ఆర్కా-ట్‌ సోదరులు 51 


లోకి రావడానికి, ఆడి ఒలం పుంజుకోవడాసిి, అభివృద్ధి చెందడానికి లక్ష్మణ 
స్వామి మొదలియారు శేసిన కృషి _పశంసా క్షం, 


ఆలాగే లక్ష్మణస్వామి మొదలియారు వైద్యశాస్త్ర విషయంలో కూడా 
గణనీయమైన కృషిచేశారు. వె ద్యవిద్యకు సంబంధించిన స్నాతకో త్రర మండ 
లిని 1945 లో [పారంభించారు. వైద్యవిద్యలో ఈ మండలి స్థాపన ఒక మైలు 
రాయిగా గణించబడుతున్న ది. 


విశ ఇ విద్యాలయ మంటే పరీక్షల నిర్వహణ, పరీక్షా ఫలితాల (పకటన 
కేంద్రం ఆనే అభిప్రాయాన్ని లక్ష్మణస్వామి మొదలియారు రూపుమాపారు 
పరీక్షల నిరషహణ, పరీశ్షా ఫలితాల పకటన ముఖ్యమైన విధులని ఆయన 
(గహించక పోలేదు. ఆయినా పరిశోధనకు ఆయన పాధాన్యం కల్పించారు. 
ఉన్నత నిద్యాభ్యాసాన్ని |[పోత్సహించారు ఆయన హయాములో అనుబంధ 
కళాశాలలు కొత్తవి ఎన్నో ఎలగులోకి వచ్చాయి. ముఖ్యంగా స్రీల కళాశాలలు 
ఎన్నో స్థాపించబడ్డాయి. లక్ష్మణస్వామి మొదలియారు ఉపాధ్యక్షులు కావడానికి 
ముందు మదరాసు విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలలు ఆరవై యేడు 
మ్మాతమె ఉండేవి. ఆయన ఉపాధ్యక్షులై న తర్వాత అనుబంధ కళాశాలల సంఖ్య 
నూటయాభై నాలుగు దాకా పెరిగింది. అలాగే విశ్వవిద్యాలయంలో ఉన్న 17 
శాఖలు 40 ఆయినాయి; విశ్వవిద్యాలయ అధ్యాపకులు ల0 మంది మా[తమే. ఆ 
తర్వాత వారు 150 మంది అయ్యారు. పరిశోధక విద్యార్థుల సంఖ్య 69 నుంచి 
206 దాకా పెరిగింది. 


మదరాసు గిండీలో (ప్రస్తుతం ఏ.సి కాలేజ్‌ ఆఫ్‌ చెక్నాలది అని వ్యవ 
హృత మపుతున్న అళగప్ప చెట్టియార్‌ సాంకేతికి కళాశాల లక్ష్మణస్వామి 
మొద లియారు కాలంలోనే వెలుగులోకి వచ్చింది. ఈ కళాశాలాభి వృద్ధికి ఆయన 
చేసిన కృషి అనిర్వచనీయమైనది. ఆలాగే చర్మ (పదును చేయబడింది) పరి 
శోధన శాఖ విషయంలోను ఆయన తగినంత శ్రద్ధ వహించారు. మదరాసులోని 
కేంద చర్మ పరిశోధనా సంస్థను (Central Leather Research Institute ) 
ఆభివృద్ధి చేసిన ఘనత ఆయనకే చెందుతుంది, 


ర్‌బి ఆర్కాట్‌ సోదరులు 


లక్ష్మణస్వామి మొదలియారు ఉపాధ్యక్షులుగా" ఉన్న రోజులలో మదరాసు 
విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ పరికోధనాశాఖగా ఉండేది (పాచ్య పరిశోధన 
సంస్థకు అనుబంధంగా ఉండేది. కుమార సంభవం, తెనుగు కవుల చరిత, 
దక్షిణదేశీయాం[ ధ వాజ్మయం వంటి ఉద్గంథాలు మదరాసు విశ్వవిద్యా 
లయాం|[ధ [గంధాలుగా వెలువడ్డాయి. 


మదరాసులో ఐ ఐ.టి. (ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ చెక్నాలజీ) స్థాపించ 
బడినపుడు, దాని మొదటి పొలనామండలి (బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌) అధ్యక్షు 
లుగా ఆయన నియమితులయ్యారు. ఆ సంస్థ అభివృద్ధికి ఆయన చేసిన సేవ 
విస్మరించరానిది. 


మదరాసు విశ్వవిద్యాలయ శతవార్షికోత్సవం : 

మన దేశంలోని ఆతి (ప్రాచీన విశ్వవిద్యాలయాలలో ఒక మెన మదరాసు 
విశ్వవిద్యాలయ శత వార్షికోత్సవం 1957 లో మహావై భవంగా జరిగింది. 
దక్షిణా పథంలో ఉన్న విశ్వవిద్యాలయాల కన్నిటికి ఇది మాతృ విశ్వవిద్యాలయ 
మనవచ్చు. శతవార్షికోత్సవాన్ని జయప్రదంగా జరిపించిన యశస్సు లక్ష్మణ 
స్వామి మొదలియారుకి చెందుతుంది. అప్పటి భారత (పధాని పండిత జవహర్‌ 
లాల్‌ న్నెహూ, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వంటి మహామహులు ఆ నోతవార్షికోత్స 
వాలలో పాల్గొన్నారు. 


సాధారణంగా ఆలాంటి విశిష్ట సందర్భాలలో _పముఖులె న వారికి గొరవ 
డిగీలు (పదానం చేయడం విశ్వ విద్యాలయ సం|పదాయం,. తదనుగుణంగా 
మదరాసు విశ్వవిద్యాలయం సర్వేపల్లి రాధాకృష్ణన్‌ |పభృతులకు గౌరవ డ్మిగీలు 
(పదానం చేసి తనను తాను సత్కారించుకుంది. ఆ శతవార్షికోత్సవాల సంద 
ర్భంగా లక్ష్మణస్వామి మొదలియారుకి కూడ గౌరవ డి|గీ సమర్పించి ఉంటే 
సముచితంగా ఉండేదని పలువురు భావించారు. అప్పటికే ఆయన అవిచ్చిన్నంగా 
పది హేనేళ్ళు విశ్వ విద్యాలయోపాధ్యక్షునిగా వ్యవహరించారు అదీకాక (పాచ్య 
పాశ్చాత్య విశ్వవిద్యాలయాలు ఎన్నో ఆయన్ని గౌరవ డిగీలతో సత్కరించాయి. 
కనుక ఆయన్ని ఆ విశిష్ట సమయాన మదరాసు విశ్వవిద్యాలయం కూడా 
సత్కరించడం స హేతుకమని విజ్ఞులు భావించడం అసంగతం కాదు. కాని 
అందుకు లక్ష్మణస్వామి మొదలియారు సమ్మతించలేదు. ఆ సంగతి బయటి 


గా 
ర 








మ. 


ఆర్కాట్‌ సోదరులు 58 


వారికి తెలియక పోవచ్చు గాని విశ్వ విద్యాలయంతో సంబంధం ఉన్న వారికి 
తెలుసు ఆ తర్వాత, అనగా 1961 లో, ఆయనకి మదరాసు విశ్వవిద్యాలయం 
గౌరవ పట్టా సమర్పించింది. 


శతవార్షికోత్సవాల సందర్భంగా విశ్వ విద్యాలయం ఆవరణలో (చేపాకం) 
నిర్మితమైన ఊన్నత భవనం, కళా మందిరం ఆయన కొర్యనిర్వహణ శ క్రికి 
(తబల నిదర్శనాలు, అలాగే ఆయన ఎంతో సమర్థంగా నిర్యహించన క్లినిక్‌ 
(కెన్సింగ్గన్‌ చికిత్సాలయం) కూడా పేర్కొ_నదగింగే. 


స్వార్ధరాహిత్యం : 

విశ్వవిద్యాలయ విద్యారంగంలో, వైద్యశొన్ర రంగంలో, సాంకేతిక 
విద్యారంగంలో నిర్విరామంగా కృషిసరిపి తనకూ, ఆయా సంస్థలకూ “పీరు 
"పెంపులు సమకూర్చిన లక్ష్మణస్వామి మొదలియారు ఆదర్శ పురుషుడసీ, 
ఆయన జీవితం నుంచి పెక్కు. పారాలు నేర్చుకోవాల్సిన ఆవసరమున్నదసీ 
అభిజ్ఞులు భావిస్తారు ఇది పొల్లు మాట కొదు. నితాంత కార్యదీక్ష నిశ్చలమైన 
మనస్సు, [కమశిక్షణతో కూడిన జీవిత విధానం, సహచరుల్ని ఆదరభానంతొ 
చూడడం, సహన శీలం, కాల నియమం పాటించడం, సౌమ్యస్వ భావం మొదలై 
నవి ఆయనకి పెట్టని భూషణాలు. ఈ విశిష్టగుణాలు నెలకొన్న కారణంగా, 
ఆయన ఆదర్శపురుషుడు కాగలిగాడు, 


ఒకసారి ఉన్నత పదవి నలంకరించిన ఒక విద్యావేత్త విశ్వవిద్యాలయం 
సిండి'కేటు సభ్యులకు ఉపాధ్యశక్షుని జీతబ త్తెముల పెంపు విషయంగా విడివిడిగా 


ఉత్తరాలు (వాశారు ఆ లేఖాంశాలు : 


“జీతాన్ని పురస్కరించుకుని పదవికి విలువకళ్హై పపంచంలో మనం 
జీవిస్తున్నాము భారతదేశంలో ఇతర (పాంతాలలోని విశ్వవిద్యాలయోపాధ్యష్షు 
అకు నెలకు మూడు వేల రూపాయల జీతం, ఉచితంగా బంగళా, ఉచితంగా కారు 
మొదలైన వసతులు లభిస్తున్నాయి. మదరాసు విశ్వవిద్యాలయోపాధ్యక్షనికి 


ఉచితంగా బంగళా గాని, కారు గాని ఇవ్వడంలేదు. జీతం కూడ నెలకు రెండు 


54 ఆర్కాట్‌ సోదరులు 


వేలు మా(తమే ఇది అసమంజసం, కనుక ఈ విషయాలు గుర్తించి, ఇతర 
ఉపాధ్యక్షుల తో సరిసమానంగా ఉండే ఎట్లు నిబంధనలు మార్చుగోరుతున్నాను ’ 


ఈ లేఖను పరిశీలించే అవకాశాన్ని కూడ సిండికేటు సభ్యులకు ఇవ్వలేదు, 
లక్ష్మణస్వామి మొదలియారు ఒక చిరునవ్వు నవ్వి, ఆ విషయాన్ని పరిశీలనకు 
ఆస్కారం లేకుండా చేశారు. అంతటితో కథ ముగిసింది లేకపోతే విశ్వవిద్యా 
అయ సిండికేటు సభ్యులూ, |పభుత్యాధికారులూ తదితరులు తర్జనభర్జనలు చేసి 
వుండేవారు. కాని స్వార్థరహితులైన లక్ష్మణస్వామి మొదలియారు అలాంటి 
వాతావరణాన్ని కల్పించకుండా హుందాగా ప్రవర్తించారు. అదీ ఆయన గొప్ప 
తనం! నలుగురికీ సంబంధించిన వ్యవహారాలను తన మన అనే దృష్టితో కాకుండా 
నిష్పాక్షికంగా పరిశీలించడం, వాటిని గురించి నిర్జిష్టములై న అభ్మిపాయాలు కలిగి 
ఉండడం, మనోగ తాభ్మిపాయాలను సౌమ్యంగానే అయినా దృఢంగా వ్య క్తీక 
రించడం మొదలై నవి ఆయనలో గోచరించే మరికొన్ని సుగుణాలు. కనుకనే 
ఆయన్ని ఆభఖిలలోకం (పేశంసించింది. 


(పపంచ సంస్థలతో సంబంధం : 

(పసూతి శా స్త్రజ్ఞులుగా, శ్రీల వ్యాధులకు సంబంధించిన విజ్ఞానశా స్త్రజ్ఞులుగా 
లక్ష్మణస్వామి మొదలియారు కీర్తి దిగంతాలదాకా వ్యాపించింది. ఆయన 
యునెస్కోోలోను, [పపంచ ఆకోగ్య సంస్థలోను (WHO) _పముఖప్యాత నిర్వ 
హించారు ఆ._తేకాదు ఆయన ఆ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక వర్గ ఆధ్యక్ష 
పదవికి ఒకసారి ఏకగివంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆర్థిక విషయాల 
కమిటీకి కూడా అధ్యక్షు ఎ కాగలిగారు. 1954 లో యునెస్కో కార్యనిర్వాహక 
వర్ష అధ్యక్షులుగా ఎన్నిక అమి, రెండేళ్ళపాటు ఆ ఉన్నత పదవిని జయ పదంగా 
నిర్వహించారు. 195% లో ఆయశ భారతీయ విజ్ఞానశాస్త్ర పరిషత్తు (ఇండియన్‌ 
నెను కాంగెసు) సభకి అధ్యక్షత వహించారు 1966లో ఏ ద్యవిద్యకు 
సంబంధించిన మూజ్తవ (పపంచ మహాసభ ఆధ్యక్షస్థానం అలంకరించారు, ఇలా 
లక్ష్మణస్వామి మొదలియారు జాతీయ, ఆంతర్జాతీయ సభలలో పాల్గొని భారత 
దేశానికి పే పెర్ముపతివ్టలు సమకూర్చారు. 


ఆర్కాట్‌ సోదరులు ర్‌గ్‌ 


రెండవ _(పపంచయుద్ధం జరిగిన రోజులలో, లక్ష్మణస్వామి మొదలియారు 
[ప్రముఖ వైద్యుల్ని, వైద్యళశాత్ర నిపుణుల్ని మదరాసు నుంచి పెక్కు మందిని 
పంపి, ఆ విధంగా యుద్ధ కార్య కమాలకు సహాయపడినట్లు అభిజ్ఞులు పేర్కొం 
టారు. ఆయితే దేశ స్వాతం త్యాన్ని ఆభిలషించిన మన జాతీయోద్యమ నాయకులు 
భారతదేశం నుంచి (బిటిషు వారు వైదొలగాలని వాంఛించారు _బిటిమ వారు మన 
అభ్మిపాయాలను సరకుసేయకుండానే తాము కావిస్తున్న యుద్ధంలో భారత 
దేశాన్ని పాల్గొనేలా చేసిన విషయం సర్వవిదితం. 


ఉన్నత (పమాణాలు : 

లక్ష్మణస్వామి మొదలియారు విశ్వవిద్యాలయోపాధ్యక్షులుగా ఉన్నంత 
కాలమూ, ఆయన మదరాసు విశ్వవిద్యాలయంలో ఉన్నత (ప్రమాణాలను నెల 
కొల్పాలనీ, వాటిని పరిరక్షించాలనీ ఆశించారు విద్యార్థుల సంఖ్య, కొత్త కళా 
శాలల సంఖ్య పెరిగిన దృష్టా, ఉన్నత (ప్రమాణాలు నెలకొల్పడం సామాను 
లకు కష్టమనిపించేది. కాని ఆయన తన లక్ష్యాలను సాధించారు. విశ్వవిద్యాలయ 
పరిధిలో ఉండే కళాశాలల నన్నిటిని ఆయన (పతియెడూ స్యయంగా తణిఖీ చేసే 
వారు. ఒకటికి రెండుసార్లు కళాశాలలకు వెళ్ళేవారు. కళాశాలల తణిఖీ సంఘా 
లలో ఆయన ఉండేవారు కళాశాలల నిర్వాహకులకు సకాలంలో ఆయన సలహాలు 
ఇచ్చేవారు. భవనాలు, పరికరాలు మొదలై నవన్నీ ఊండి, ఉపాధ్యాయులకు తగు 
రక్షణ కల్పించబడినప్పుడే, ఆయన కొత్త కళాశాలలు పనిచేసేందుకు సమ్మ తించే 
వారు. ఆ విషయంలో ఆయన _పుదర్శించిన దృఢ వైఖరివల్ల, కొత్త కళాశాలలు 
ఉన్నత [పమాణాలు నెలకొల్ప గలిగాయి. (పతి అనుబంధ కళాశాల ఐదు 
లక్షల రూపాయల నిధిని శాశరతంగా నెలకొల్పాలని ఆయన కళాశాలల పాలక 


వర్గాలను కోరారు. ఆధ్యాపకులకు నెలసరి జీతాలు సక్రమంగా ముకేందుకే 
ఆయన ఆలాంటి నిబంధన చేశారు. అధ్యాపకుల యోగ మేమాలకు ఆయన 
(పాధాన్యమిచ్చారు. కళాశాలల్లో వారికి లభించే వసతుల్ని కూడా ఆయన సుని 
తంగా పరిశీలించేవారు కళాశాలల్లో పనిచేసి ఉపన్యాస కుల జీతాలు పెరగాలని 
ఆయన ఆశించారు ఈ విషయమై ఆయన విశ్వవిద్యాలయ విరాళాల సంఘం 
వారితో (యు.జి.సి) చర్చించారు. ఆయన ఆ సంఘంలో సభ్యులు. ఆయన 
ఆశించిన మేరకు కాకపోయినా, ఉన్నంతలో ఉపన్యాస కుల జీతాలు పెరగఢానికి 
విశేషంగా తోడ్పడ్డారు 


ర్‌ | ఆర్కాట్‌ సోదరులు 


ఇక పరిశోధన విషయంలో కూడ ఉన్నత |పమాణాలు నెలకొనాలని 
ఆయన ఆశించారు. మొదటి పరిళశోధనపట్టానికి వాత పరీక్ష, మౌఖిక పరీక్ష 
(వైవా) అవసరమని ఆదేశించారు. విజ్ఞానశాస్త్ర విద్యార్థులకే తే, ఈ రెంటితో 
పాటు [ప్రయోగ ((పాక్టికల్‌ ) పరీక్ష కూడా ఉంటుంది. ఆమోదింపబడిన విద్యా 
సంస్థలో, ఆమోదింపబడిన పర్యవేక్షకుని కనుసన్నల్లో పరిశోధన కొనసాగాలని 
ఆయన ఆదేశించారు. విశ్వవిద్యాలయంలో శాస్త్ర, శాస్తేేతర విభాగాలలో ఆయన 
పెక్కు. పరిశోధన శాఖలు (పారంభించారు కొత్త పీరాలు (చేర్స్‌) నెలకొల్పారు 
అంతర్‌ కళాశాల బోధన కార్య(కమం | పవేళ పెట్టారు. ఈ కార్య కమం అనుస 
రించి, విశ్ణవిద్యాలయో పాధ్యాయులు కళా శాలల విద్యార్థులకు తమ పరిశోధనాను 
భవాన్ని తెలియజేసే అవకాశం పొందగలిగారు. ఈ విధానం స్నాతకోత్తర 
తరగతులకే పరిమితం చేయబడింది. పరిశోధన, బోధన-వీటికి ఒక సమన్వయం 
చేకూర్చాలన్న ది ఆయన లక్ష్యమె ఉండవచ్చు. అనగా, విశ్వవిద్యాలయోపాధ్యా 
యులు ఆయా విషయాలు బోధిస్తూ తాము తెలుసుకున్న పరికోధనాంశాలు బహి 
రగ్గతం చెయ్యాలి తత్ప్సలితంగా పరికోధనలోను బోధనలోను ఒక కొత్త వేగం 
వచ్చింది. ఇలా కొత్త పద్ధతులు (పచేశ పెపై సమయాలలో, ఆయన శాస్త్ర, 
శామేతర శాఖలలో సమతూకం ఉండేలా చూసేవారు. 


లక్ష్మ ణసాషమి మొద రలియారు (పదర్శించిన చొరవ వల్లనే (పసూతి 
శాస్త్రమూ, ప్రల వ్యాధులకు సంబంధించిన విజ్ఞానళాస్త్రంలో డిప్లొమా కోర్సు 
[పారంభించడం జరిగింది. ఆ తర్వాత శస్త్ర ఓకిత్సలోను, కొషధ విభాగంలోను 
డిప్లామా కోర్సులు కొన్ని (పవేశ పెట్టబడ్డాయి. చాలా సంవత్సరాల కృషికి 
ఫలితంగా, జర్నలిజంలో (పషతికా రచన) డిపొమా కోర్సు [పారంభించారు. 
అలాగే సంఘసేవ, శరీర వ్యాయామం, అంతర్జాతీయ న్యాయశాస్త్రం, _ఖించి, 
జర్మన్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, వ్యాపార నిర్వహణ, గణాంక శాస్త్రం మొదలె న 
వాటిలో డిప్లొమా కోర్సులు |ప్రారంభించబడ్డాయి ఈ వివిధ కోర్సులకు విద్యార్దుల 
ఆదరణ బాగా లభి చింది ఈ వివిధ విషయాలను స్థూలంగా వ-శీలి_చినా, 
లక్ష్మణస్వామి మొదలియారు హయాములో మదరాసు విశ్వవిద్వాలయం బాగా 
అభివృద్ది చెందినట్ట నిస్కంశయంగా చెప్పవచ్చు ఆ విశ విద్యాలయ పురోగతి 
కోసం ఆయన తన జీవితాన్ని మీదు కట్టారన్నా అతిశయోక్తి కాదు ఆయన 


ఆర్కాట్‌ సోదరులు ర్‌? 


సాధించిన విజయాలను, విశ్వవిద్యాలయం చెందిన అభివృద్ధిని చూసి విదేశాలలో 


మదరాసు విశ్వవిద్యాలయానికి “డాక్టర్‌ మొదలియారు యూనివర్సిటి అనే 
నామాంతరం ఏర్పడినట్లు అభిజ్జులు చెపుతారు, 


విశ్వ విద్యాలయం తన ఉన్నత (పమాణాలను ఎలా పరిరక్షించు కుంటుంది? 
ఆనే విషయమై ఆయన ఎప్పుడూ ఆలోచన చేసేవారు. ఆయన సహనశీలం, 
సౌమ్య (పవర్తన నలుగురి వాదోపవాదాలను వినే జొదార్యాన్ని ఆయనకి కల్పిం 
చాయి. ఆయన అధ్యక్షత వహించిన సెనేటు, అకడమిక్‌ కౌన్సిల్‌ సమావేశాలు 
స్నేహపూరిత వాతావరణంలో సాగేవనీ, సభ్యుల (పతిపాదనలను ఆయన (శ్రద్ధగా 
ఆలకించేవారనీ చెపుతారు. పెగా ఆయన మొండిపట్టుకు చోటిచ్చేవారు కాదు. 
భారతీయతకు విరుద్ధమనే అభ్మిపాయంతో ఆయన మొదట్లో కళాశాలల్లో సహ 
విద్యకు (Co-education) విముఖులై ఉండేవారు కాని స్రీవిద్యను దృష్టిలో 
ఉంచుకుని, ఆ తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. కాని కొన్ని 
షరతులు విధించారు. విద్యార్థినులకు కొన్ని (పత్యేక సౌకర్యాలు కల్పించబడాలని 
కోరారు నియతిగా ఒక ఊపన్యాసకురాలిని నియమించాలన్నది కూడా ఆ షరతు 
లలో ఒకటి. 


లక్ష్మణస్వామి మొదరియారు ఒకు. అధ్యాషకుల యోగ కే మములనే 
కొదు, విద్యార్థుల ఆరోగ్యానికి కూడా (పాధాన్యమిచ్చారు. (పతి కళాశాలలోను ఒక 
డాక్టరు ఉండాలనీ, సంవత్సరం మొదట్లోనే ఆయన కొత్తగ్రా చేరే విద్యార్థుల్ని 
ఆరోగ్య రీత్యా పరీకించాలనీ, కొన్ని రకాల అగగదోషాలు విద్యార్థులలో 
కనిపించినట్టయితే వాటిని శరీర వ్యాయామం ద్వారా చక్కదిద్దేందుకు ఫిజికల్‌ 
డై రెక్టరుకి చెప్పాలనీ ఆయన ఆదేశించారు. ఆలాంటి విషయాలలో ఆయన సిండి 
కేటుకి నచ్చజెప్పి, వారి ఆమోదాన్ని పొందేవారు. 


ఉపాధ్యాయుల, విద్యార్థుల విషయాలలో ఆలా (శద్దాసక్తులు [పదర్శించిన 
కారణం వల్ల లక్ష్మణస్వామి మొదలియారుని అందమూ గౌరవించారు. ఆయన 
విద్యావేత్తల (పశంసకు పాత్రులు కావడంవల్ల, విశ్వవిద్యాలయానికి కొన్ని 
లాఖాలు కలిగాయి పెక్కు... సంస్థలలో కమీషనులలో విశ్వవిద్యాలయానికి [పాతి 
నిధ్యం లభించింది తత్ఫలితంగా మదరాసు విశ్యవిద్యాలయంవారి డి(గీలను 


ర్‌5 ఆర్కా_ట్‌ సోదరులు 


పాశ్చాత్య దేశాలలోకూడా గుర్తించారు విదేశాలకు వెళ్ళి విద్యాభ్యాసమో, పరీకో 
ధనో చేయదలచిన విద్యార్థులకు విదేశ విశ్వవిద్యాలయాలలో (పవేశం అభించింది, 
ఆంతేకాదు, విశ్వవిద్యాలయం చేపట్టిన పెక్కు పరిశోధనా పథకాలకు నలు మూలల 
నుంచి విరాళాలు లభ్యం కాసాగాయి, 


విద్యావిషయిక సంఘాలలో (పాతినిధ్యం : 


_పముఖ విద్యావేత్తగా పేరు పొందిన లక్ష్మణస్వామి మొదలియారుకి 
పెక్కు. విద్యావిషయిక సంఘాలలో (పాతినిధ్యం లభ్యం కావడంలో ఆశ్చర్య 
మేమీలేదు ఢిల్లీ మొదలై న చోట్ల జరిగిన ఆంతర్విశ్వవిద్యాలయ సమావేశాలలో 
ఆయన సభ్యులుగా పాల్గొన్నారు అంతర్విశ్వవిద్యాలయ బోర్డుకి ఒకసారి ఆయన 
అధ్యక్షులు. విజ్ఞానశాస్త్ర పారిశ్రామిక పరిశోధనా మండలి, సాంకేతిక విద్యా 
మండలి మొదలైన వాటి పాలకవర్గ సభ్యులు, కేంద విద్యాసలహా సంఘ 
సభ్యులు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అధ్యక్షతను ఏర్పాటెన విశ్వవిద్యాలయ విద్యా 
సంఘంలో సభ్యులు, భారతదేశపు ఉన్నత పారశాలల్లో చదువుసంధ్యల స్థితి 
గతుల్ని పరిశీలించేందుకు భారత (పభుత్వం ఒక సంఘాన్ని నియమించింది, 
అందులో ఎనిమిదిమంది సభ్యులు. ఆ సంఘానికి లక్ష్మణస్వామి మొదలియా గే 
అధ్యతులు, దేశమంతట పర్యటించి విద్యావేత్తల్ని, ఉన్నత పారశాలల _పధానో 
పాధ్యాయుల్ని మ్మాతమే కాక చదువు సంధ్యలలో అక్కరగల (పముఖుల్నికూడా 
సంప్రదించి మొదలియారు ఒక నివేదికను సమర్పించారు దానికి మొదలియారు 
కమీషన్‌ నివేదిక అనే పేరు వచ్చింది. మనదేశ విద్యారంగంలో అతి ముఖ్య 
మైన నివేదికగా అది పేరుపొందింది ఆ నివేదిక ననసరించి ఆ తర్వాత విళ్వ 
విద్యాలయ విద్యావిధానంలో కొన్ని మార్పులు చేయవలసి వచ్చింది, విద్యా 
సంస్థల విద్యా విషయక స్వాతం త్యాన్ని ఆయన మనసార అభధింషించినవాడు 
కనుకనే ఆ విషయమై ఆయన ఎక్కువ శ్రద్ద వహింఛారు యుశసో్కో, (పపంచ 
ఆరోగ్య సంస్థ, కొమన్‌ వెల్తు విశ్వవిద్యాలయోపాధ్యక్షుల సంఘం మొదలై నవాటి 
సమావేశాలకు ఆయన హాజర య్యేవారు ఆందువల్ల వివిధ దేశాలలోని విద్యా 
విధానాలను పరికీలించే అవకాశాలు ఆయనకి ఎన్నో లభించాయి. పారశాఐటో 
విద్యాభ్యాసం ముగించే (పతి విద్యార్థి జీవితరంగంలో ప్రవేశించడానికి ఆర్హుడె 
ఉండాలన్నదే ఆయన లక్ష్యం. 


ఆరా గ్రాట్‌ సోదరులు 59 


బహుకార్య నిమగ్నులై నా, లక్ష్మణస్వామి మొదలియారు ఇతర కార్య 
కలాపాలలో కూడా తగినంత |శద్ద్ధ వహించే వారు. ఆయనకీ రెడ్‌ (కాస్‌ సౌ సెటికీ 
చిరకాల సంబంధం ఉంది. మదరాసులోని పచ్చయప్ప (టస్టుబోర్జుకి ఆయన 
వరుసగా నాలుగేళ్ళు (1987-1941) ఆధ్యక్షులుగా వ్యవహరించారు. (ప్రసిద్ద 
కళాశాలల్లో ఒకటిగా పరిగణించబడుతున్న పచ్చయప్ప కళాళాల నూతనభవనాల 
నిర్మాణానికి ఆయన ఎంతో |శమించారు. ఆయన కృషివల్ల, నూతనభవనాలు 
వెలిశాయని చెప్పవచ్చు. 


మదరాను శాసనమండలిలో సభ్యత్వం : 

లక్షణస్వామి మొదలియారు రాజకీయవాది కాదు. ఆయన ఏ రాజకీయ 
పక్షానికీ చెందినవాడు కాదు. ఆయన్ని అలా పేర్కొనడం ఆయనకి నచ్చేది కాదు. 
కొని రాజకీయవాది కాకుండానే, ఆయన రాజకీయాలలో [ళ ద్ధాసక్తులు (పదర్శిం 
చారు. అవసరమైనప్పుడు (పభుత్యాన్ని (_పతిఘటించారు; (ప్రభుత 3 విధానం 
తనకు నచ్చినప్పుడు, ఆయన దాన్ని సమర్ధించారు కనుక (ప్రతిఘటన కోసం 
(పతిఘటన అనే తత్తరం కాదు ఆయనది. 


1946 లో లక్ష్మణస్వామి మొదలియారుని మదరాసు శాసనమండలికి 
నామినేట్‌ చేశారు. 1952 లో పెద్ద మెజారిటీతో పట్టభ|దుల నియాజకవర్గంనుంచి 
ఆయన శాసనమండలి సభ్యులుగా గెలుపొందారు ఆ తర్వాత కూడా ఆయన 
ఎన్నికలలో జయిస్తూ సభ్యులుగా ఉన్నారు. ఆలా ఆయన శాసనమండలి సభ్యు 
లుగా 1968 దాకా వ్యవహరించారు. ఆయన చాలా కాలం (పతీ పక్ష నాయకులుగా 
వ్యవహరించి రాష్ట్ర పురోగతికి యథాశ క్తిగా తోడ్పడ్డారు. రాజకీయ కుటల్ని 
ఆయన ఏ మ్మాతమూ సహించేవారు కారు ఆయన (పసంగాబి విషయ (ప్రధా 
నాలు; స హేతుకాలు; నిష్పాక్షికాలు, కనుకనే ఇతర సభ్యులు ఆయన (పసంగా 
లను గ్రద్దగా ఆలకించేవారు. ఆయన విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండేవని 
ఆభిజ్జుల అధి పాయం. 


ఒకసారి శాసనమండలి ఉపాధ్యకురాలై న డాక్టర్‌ యస్‌ ముత్తులక్మి రెడ్డి 
యిలా అన్నారు వ 


60 ఆర్కాట్‌ ఫోదరులు 


“అధ్యశా! మన మీప్పుడు ధై ర్యోపేఠం, యుక్తి యుక్తం, వాగమృతం, 
అయిన |పసంగం విన్నాము. ఆ _ప్రసంగం చేసినవారు పెక్కు (పపంచ సమా 
వేశాలలో పాల్గొన్నవారు. రకరకాల మానవుల్ని జాతుల్ని చూసిన వారు; వారి 
(పగతిని పరిశీలించినవారు. మనమందరం గౌరవనీయ సభ్యులై న డా సర్‌ 
ఏ. యల్‌ మొదలియారుకి కృతజ్ఞులం' 


రాజాజీవంటి (పసిద్ధ రాజనీతివే త్తకూడా లక్ష్మణస్వామి మొదలియారుని 
పేళంసించారు అప్పుడు రాజాజీ ముఖ్యమంతి. _మొదలియారు (ప్రతిపక్ష 
నాయకుడు 


'పీలు కాదనుకుంటే తపు, కడమ సందర్భాలలో మనతో సహకరించేందుకు 
(పస్తుతం శ క్రివంతమైన ఒక అనుసంధానం ఏర్పడి వుంది. డా. లక్ష్మణస్వామి 
మొదలియారు పేర్కొన్నట్లుగా, ఇతరులు మనల్ని పలకరించే విధంగా మనల్ని 
మనం పరిశీలించుకునేందుకు వీలుగా న్యాయ సమ్మతమైన (పతిపక్షం, అన్వేషణ 
దీపిక నెలకొన్నాయి. మనం కనుక తప్పుచేస్తే, డా మొదలియారు ఆయన పక్షం 
వారు తమ వివేకం, అనుభవం, నిష్పాక్షిక దృష్ట మొదలై న వాటిని పురస్కారించు 
కుని మనకు సహాయం చేసారు. కాగా శాసనమండలి మండలి కార్యకలాపాలు 
మునుపటికంటె యిక మెరుగుగా ఉండగలరని నేను భావిస్తున్నాను." 


మొదలియారుపట్ట రాజాజీకిగల అభిమానమూ విశ్వాసమూ పైమాటలవల్ల 
అభివ్య క్తము లవుతున్నాయి. 


ఒకసారి ఒక బిల్లుని గురించి శాసన మండలిలో చర్చ జరుగుతూవున్నది. 
ఆ బిల్లుని (పవేశ పెట్టిన మంతి కళా వంకఓటరావు గారు. ఆలాంటి సమయాలలో 
వి కారణంవల్లనో మంత్రులుకొందరు, సభకు హాజరుకాకుండా వుంటారు, మంతులు 
గంటల తరబడి యిక్కడ కూర్చోవాలనే నియమం లేదని కళావారు తన సహ 
చరుల్ని సమర్థించారు ఆది నచ్చలేదు మొదలియారుకి. ఆది పజాస్వామ్య 
విధానానికి విరుద్ధమనితోచింది ఆయనకి. వెంటనే ఆయన తాను గోడలు, ఖథాశీకుర్చీ 
లను ఉద్దేశించి మాట్లాడ గలనని అన్నారు బిల్టు మం తివర్గం సమష్టి బాధ్యత 
అసీ ఆయన పేర్కొన్నారు. 


ఆర్కాట్‌ సోదరులు 61 


ఒకసారి గవర్నరు |పసంగం గురించి మాట్లాడుతూ లక్ష్మణస్వామి 
ముదలియారు (పజాస్వామ్య పద్ధతిని సభవారికి తరియజేశారు. గవర్నరు 
(పసంగం తయారుచేసే బాధ్యత మం తివర్గానిది కనుక, ఆ |పసంగాన్ని విమ 
రించే హకు,.. సభ వారికి ఉన్నదనీ, అంతమా, తాన గవర్నరుగారిని విమర్శిస్తు 
నట్టు భావించరాదనీ ఆయన పెక్కొంన్నారు, 


1952 లో కాం|గెస్‌ పార్టీ పరాజయం పొందింది మెజారిటీ సాధంచలేక 


ఫోయింది అయినా కాం|గెసే మంత్రివర్గం ఏర్పాటు చేయగలదని ఆయన విశ 
సీంచారు. 


శాసనమండలిని రద్దు చెయ్యాలని ఓక సభ్యుడు సూదించగా, లక్ష్మణ 
స్వామి మొదలియారు ఆయనకి ఇలా చురక తగిలించారు. “ఈ మండలి సభ్యులు 
శాసన సభకు వెళ్ళలేరు; వెళ్ళాలనీ అభిలషించడం లేదు విజ్ఞానాన్ని ఇనుమడించ 
డానికి వారు (పయత్నిస్తారు. అందువల్ల మరే అర్లత లేకపోయినా బి1 సంవత్స 
రాలు గాని అంతకు మించిన వయస్సుగాని కలిగిన సభ్యులలోనే విజ్ఞానం 
యావత్తూ 'కేం్యదీకృతమైనట్లు నా మితుడు భావించవద్దని కోరుతున్నాను. ఆలా 
అవసరమైనప్పుడు ఆయనలో పరిహాస రసికత తొంగిచూసేది. 


పంచాయతీ విలు చర్చకు వచ్చినప్పుడు, ఆయన దాన్ని తీవంగా (ప్రతి 
ఘటించారు. దేశంలో ఎనభై శాతం మంది వౌటనవేళ్ళ ము[దల మూలంగా 
తమను తాము గు ర్తించుకొంటున్న ప్పుడు, పంచాయతీ బిల్లును (పవేశ పెట్టడం 
తొందరపాటు చర్మ అని ఆయన అభ్మిపాయపడ్డారు. పంచాయతీ సభ్యుల 
ఒ త్రీడివల్ల, అధికారుల ఒత్తిగివల్ల బెల్లు ఆచరణ యోగ్యం కాదనీ ఆయన విశ్వ 


సించారు. 


మద్యపాననిషధం బిల్లు చర్చకు వచ్చినపుడు అక్ముణస్వామి 
మొదలియారు |పభుత్వాన్ని సమర్థించడమే కాక, ల్లు పరిధిలోకి తక్షణదళాల 
వారిని కూడా తీసుకురావాలని ఆయన ఉద్బోధించారు. రక్షణదళొత వారిని బిల్లు 
పరిధిలోంచి మిసహాయించింది (పభుత్వం అది ఆయసకి నచ్చలేదు. ఆ సంద 
ర్భంగా ఆయన ఆన్న మాటలివి: “మనకంటె సెన్యంలో ఉన్న మన సోదరులు 


G2 ఆర్కాట్‌ సోదరులు- 


ఎలా భిన్నులు* నన్ను తాగవద్దని చెపుతున్న యీ (వభుత్వం 'సెన్యంలో పని 
చేసే నా సోదరుడు తాగవచ్చునని ఎలా చెప్పగలుగుతుంది? ఇలా (ప్రశ్నిస్తూ 
ఆయన ఫీల్డ్‌ మార్షల్‌ ఆచిన్‌లెక్‌ అభి పాయాన్ని ఉదాహరించారు. ఫీల్డ్‌ మార్షల్‌ 
అన్న దేమిటంచే: “మీరు మీ సైన్యాన్ని సంరకింపదలుచుకుంటే, మీరు [కమ 
శిక్షణతో కూడిన రక్షణదళాన్ని చూడదలుచుకు౨ టే, మద్యపాన ఆకర్షణ నుంచి 
సైన్యాన్ని తప్పించవలసి వుంటుంది. * 


మదరాసు ఎసేట్‌ (ఆస్తి లేక భూస్థితి) బిల్లు చర్చకు వచ్చినప్పుడు, 
ఆయన తన త్మీవ [పతిఘటనను తెలియజేశారు. అలాగే జాతీయీకరణ బిల్లుని 
కూడా (వతిఘటించారు “జాతీయీకరణ అంటే (పత్యేక వ్యక్తుల హక్కుల్ని 
హరించడమో లేక వాటికి భంగం కలిగించడమో కాదు, భూస్థితికి సంబంధించిన 
సంస్కరణలు |పవేశ పెట్టండి. లేదా మీ యిచ్చ వచ్చిన మరో సంస్కరణ 
(పవేశ పెట్టండి. కొని ఈ పాథమిక సిద్ధాంతాన్ని మాతం గుర్తుంచుకోండి” అని 
ఆయన తన పసంగంలో ఆన్నారు తాను (పతిఘటించినా, విల్లు తప్పక 
పాసవుతుందనీ, కాని ఆది తిప్పికొట్టగలరనీ పేర్కొన్నారు. ఎస్టేటు బిల్లుని 
అమలులోకి తెచ్చిన (పొంతాలనుంచి 19053 ఎన్నికలలో ఒక్క కాం! గెసువాదీ 
జయించకపోవడం గమనించదగిన అంశం. రేషనింగు అమలులో ఉన్న ఆ రోజు 
లలో ఆయన కం[టోళ్ళు సడలించాలని ఉద్బోధించారు, ఆహార వస్తువులు కనుక 
యథేచ్చగా లభ్యమవుతూ వుంటే నిలవచేసుకోవడం, లాభాల దృష్ట, నల్ల బజారు 
వ్యాపారం మొదలై న వాటికి (పజలు అలవాటు పడరని ఆయన పేర్కొన్నారు, 


ఒక్క- మాటలో చెప్పాలంటే, ఏ రాజకియ పకానికి చెందని సభ్యుడుగా 
లక్ష్మణస్వామి మొదలియారు నిర్భయంగా నిశ్చలంగా శాసన మండలిలో వివిధ 
సమస్యలు గురించి తన మకోగతాధి పాయాలను వ్య క్రికరించారని చెప్పవచ్చు 
ఆయన నివేకం, ధైర్యం శాసనమండలిలోని వివిధ వర్గాలవారి (పశ ంసకు 
పా|త్రమయినాయి 


| 


గోరవాలు, గౌరవ డిగీలు - 
లక్ష్మణస్వామి మొదలియారు సేవను గుర్తించి అప్పటి (బిటిషు 
(పభుత్వం ఆయనకి 1925 లో రావుబహదూర్‌ అనే ఏరుదు ఇచ్చింది. దివాన్‌ 


ఆర్కాట్‌ సోదరులు G8 


బహదూర్‌ బిరుదు 1942 లో వచ్చింది, ఆయన విజ్ఞానశాస్త్ర వై దుష్యాన్ని 
గుర్తించి ఆంధ విశ్వవిద్యాలయం 1948 లో డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (డి యస్సి.) 
యిచ్చి ఆయన్ని సత్కరించింది ఆ మరుసంవత్సరం లక్నో విశ్వ విద్యాలయం 
ఆ తర్వాతి సంవత్సరం పాట్నా విశ్వవిద్యాలయం డి.యయస్సి. గౌరవ డి[గిలు 
ఇచ్చాయి. పదహారు విశ్వువిద్యాలయాలు ఆయనకి గౌరవ డిగీలు ప్రదానం చేసి 
గౌరవించాయి. 

1945 లో (బిటి (పభుత్వం ఆయనకి ఆత్ఫ్యున్నత మైన “సర్‌ బిరుదు 
బహూకరించింది 

1048 లో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ఆయన్ని డాక్టర్‌ ఆఫ్‌ సివిల్‌ లా 
(డి.సి,యల్‌ ) గౌరవ డిగీతో సత్కరించింది. 

గ్రాసో, హాంకాంగ్‌, లండన్‌ మొదలైన పాశ్చాత్య విశ్వవిద్యాలయాలు 
కూడా ఆయన్ని గౌరవ డి గీలతో గొౌరవించాయి. 

స్యతం|త (పభుత్వం కూడా లక్ష్మణస్వామి మొదలియారును గార 
వించింది ఆయనకి 1954లో పద్మభూషణ్‌ వచ్చింది. 196కి లో పద్మ విభూ 
షణు లయ్యారు 


విజ్ఞానశాస్త్ర పార్మిశామిక పరిశోధనా మండలికి రామస్వామి మొదలి 
యారు జనకుడు. ఆ మండలి పాలకవర్గంలో సభ్యులుగా పెక్కే_ండ్లు పనిచేసి 
ఆ సంస్థ అభివృద్ధికి లక్ష్మణస్వామి మొదలియారు కృషి చేశారు. 

లక్ష్మణస్వామి మొదలియారు పాల్గొన్న కొన్ని జాతీయ, అంతర్జాతీయ 
సమావేశాలు; ఆయన సభ్యులు గానో, అధ్యతులుగానో వ్యవహరించిన కొన్నీ 
సంస్థలు ఈ దిగువ పెర్కొ-నబడుతున్న ఏ 

మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు (|పారంభ మైన 1981 సంవ 
త్సరం నుంచి) 

భోర్‌ కమిటీ సభ్యుడు. 

హెల్త్‌ సర్వే ప్లానింగ్‌ కమిటీ అధ్యకుడు. 

సి, యస్‌ ఐ ఆర్‌ పొాలకమ-డలి సభ్యుడు, 


64 ఆర్కాట్‌ సోదరులు 


పార్మీశామిక విద్యకు సంబంధించిన అఖిల భారత కౌన్సిల్‌ సభ్యుడు 
యం. ఐ. టి.&ఐ ఐ. టి గవర్నర్ల బోర్డు అధ్యక్షుడు. 
ఆంతర్విశ్వవిద్యాలయ బోర్టు అధ్యక్షుడు. 

విశ్వ విద్యాలయ విరాళాల సంఘం (యు. జి సి) సభ్యుడు. 

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సెన్సెస్‌ పాలకమండలి 


లో 


బెంగుళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సెన్స్‌ సభ్యు 

వైద్య విద్యాభివృద్ధికి సంబంధించిన భార తీయసంఘం స్థాపక - అధ్య 
తుడు. 

[పపంచ ఆరోగ్యసంస్థ (30) తాలూకు వార్షిక సమావేశాలకు 
(1949-1956) హాజరయిన భారతీయ |పతినిధివర్గ సభ్యుడు, 

WHO కార్యనిర్వాహక వర్గ అధ్యక్షుడు 

యునెస్కో (UNESCO) భారతీయ |పతినిధివర్గ సభ్యుడు. 

యునెస్కో కార్యనిర్వాహక వర్గ అధ్యక్షుడు 1954-1966. 

కామన్వెల్త్‌ విశ్వవిద్యాలయాల సంఘ కార్యనిర్వాహక వర్గ సభ్యుడు 
1948-1958. 

పపంచ ఆరోగ్యసంస్థ సమావేశ అధ్యక్షుడు, 1961. 

కొత్తడిల్లీలో జరిగిన తృలీయ (పపంచ పైద్యవిదాం మహాసభకు 
అధ్యక్షుడు 


'దేశ భాషలలో ఆస క్రి : 

లక్ష్మణస్వామి మొదభియారుకి గల ఆంగ్ల భాషా వైదుష్యం సర్వనిదితం. 
ఆయన ఆంగ్రంలో పముఖ వక్త విశ్వవిద్యాలయ స్థాయిలో ఆంగ్లం బోధనా 
భాషగా ఉండాలని ఆయన ఆశించారు. ఆంగ్ల విద్యాభ్యాసం అవసరమని ఆయన 
ఉద్దాదించారు. దేశభాషల విషయంలో ' ఆయన అంత ఆస (దర్శించ లేదని 


కొందరు థావిసారు. కాని యిది సత్యసన్నిహితం కాదని భావించేవారు కొంద 





ట్‌! 
గ్గ మ 
కిన 

ర్ట” టి 





హాద్‌ లాల్‌ న్మెహు తో డాకర్‌ లక్ష్మణస్వామి మొదలియార్‌, 
యూ 


సాన 
వ్‌ 


౧౩3 
be 


లా 


ప్ర 


నా 


టే 
న 
రర! 


పు 


చారు 


హో 


కేక?! 01! 
న 
1 
ను! 

మనల 

41 18020 0120006104”? 
4111114241 10+. 
inte, 
1120111114 
1111111111 


x 
MAREN 
FRR 

| | 
గ 


1 
స 


b 
| 





ఆర్కాట్‌ సోదరులు 65 


రున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం మొదలై న దక్షిణాది 
భాషలలో ఎన్నో పుస్తకాలు (ప్రకటించిన దక్షిణ భాషా పుస్తక సంస్థ అభివృద్ధి 
పట్ట ఆయన ఎంతో ఆసక్తి |ప్రదర్శించినట్లు ఆభిజ్ఞులు చెపుతారు. దక్షిణ భాషా 
పుస్తక సంస్థ తాలూకు ముఖ్యమైన ఆన్ని సమావేశాలలోను తాను పాల్గొన్నట్లు 
ఆయన ఒక ఒహిరంగ సమావేశంలో పేర్కొన్నారు. (దావిడ భాషలలో 
ఆధునిక విషయాలమీది రచనలకు మదరాసు విశ్వవిద్యాలయం బహుమతులు 
ఇచ్చే విషయం నలుగురికి తెలిసిందే ఈ ఏషయంలో లక్ష్మణన్వామి మొదలి 
యారు (శద్ధాసక్తులు (పకటించే వార్డు, తాత్కాలిక ఉపాధ్యక్షులుగా ఉః ్న రోజుల్లో 
ఆయన [పాచ్య భాషలలో బి.ఓ.యట్‌ (బాచిలర్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ లాంగ్వే 
జెస్‌), బిఓ.యల్‌. (ఉనర్చు) డి|గీ కోర్సులు [పార ంభించారు. మదరాసు విశ్వ 
విద్యాలయంలో ఆయన హయాము ముగింపులో 18 భాషా శాఖలు పనిచేసేవి 


వెద్యుడుగా, విద్యావేత్తగా |పధిత యశస్సులయిన లక్ష్మణస్వామి 
మొదలియారుకి నలుగురు సంతానం - ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. జ్యేష్ట 
కుమారులై న డాక్టర్‌ వేణుగోపాల్‌ గారు మదరాసులో పముఖ వైద్యులు. 


బఒఖముఖ |పతిభా సంపన్నులై న డా కర్‌ సర్‌ లక్ష్మణస్వామి మొదలి 
యారు 1974, ఏ[పిలు 15 న దివంగతులయ్యారు అప్పటి కాయన ఎన భె 
యేడేళ్ళ వృద్దులు. ఆ యశ ౩కాయునికి జేజేలు ! 


ఒక ముచ్చట : 

జీవిత మంతా నివ్వరామంగా కృషి సలిపిన లక్ష ణనె*మి మొదలి 
యారుకి సంబంధించిన ముచ్చటలు _్రైచారంలో ఉండడం ఒక వింత కాదు 
అందులోను ఆయన పేరెన్నికగన్న ఎద్యుడు; (పసూతి శాస్త్రజ్ఞుడు 


ఆయన ఎగ్మూరు ఆసుషతిలో పనిచేసే రోజులలో, ఒకనాటి రాతి 
ఆయన తార్జులు తణిఖీ చేస్తున్నారు ఉన్నట్టుండి ఆయన దృష్టి ఒక గోడమీద 
పడిం?. ఆ గోడమీద నెత్తుటి చారలు. ఆయనకి ఆశ్చర్యం కలిగింది. ఆ రాతి 
శూ వ వచ్చినప్పుడు ఆ గోడ మామూలుగానే ఉంది. ఇంతలో ఆ నెర్తుటిచారలు 
AS-5 


66 ఆర్కాట్‌ సోదరులు 


ఎలా వచ్చాయి * అదే ఆయన ఆశ్చర్యం నెత్తుటి చారలున్న గోడవె పుగా 
వెళ్ళారు. అక్కడినుంచి మూలుగులు వినవస్తున్నాయి తాననుకున్నదే నిజమను 
కున్నట్టుగా ఆయన ముఖంలో [ప్రశాంతత కనిపించింది దగ్గరికివెళ్ళి చూడగా, 


ఒక స్రీ పురిటినొప్పులు పడుతోంది. ఆ |పసవ వేదనను భరించలేకపోతోంది. 
దయనీయమైన దృశ్యం! ఏమనుకున్నారో యేమిటో, లక్ష్మణస్వామి మొదలి 
యారు వెంటనే ఆమెను తన గదికి చేర్పించారు. సహవైద్యులు లేరు. నిమిషాల 
మీద ఆమెకు శ స్త్రచికిత్స చేయడం అవసర మనిపించింది ఆయనకి అలాగే చేశారు. 
బంగారంలాంటి శిశువుని, ఆ తల్లి పాణాన్ని కాపాడారు ఆమె ఒక కార్మిక స్త్రీ, 
తనకు [పాణదానం చేసిన ఆ మహనియుణ్ణి ఆ యిల్హాలు ఎంతగానో అభినందించి 
వుంటుంది! 


మరో ముచ్చట: 

సర్‌ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు విశ్వవిద్యాలయో పాధ్యక్షు 
లుగా నియమితులు కావడంవల్ర, సిండికేటులో భా? ఎర్పుడిండి. ఆ ఖాని భరి 
చేసేందుకు లక్ష్మణస్వామి మొదలియారు ఎన్నికలో నిలబడ్డారు. ఆయనతోపాటు 
మరి యిద్దరు [ప్రముఖులు పోటీ చేశారు. ఎక్కువ ఆధిక్యంతో లక్ష్మణస్వామి 
మొదలియారు ఆ ఎన్నికలో గెలుపొంది సిండికేటు సభ్యులయ్యారు ఆ విషయం 
ఆ మరునాడు పతికల్లొ వెలు వడింది 


అ రోజు విక్టోరియా హాస్టలులో ఒక విందు సందర్భంగా రామస్వామి 
మొదలియారు న్యాయకళాశాల (పిన్సిపాలు ఆర్డర్‌ డేవిస్‌ను కలుసుకున్నారు. 
డేవిస్‌ ఆంగ్లేయడు. వాళ్ళిద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. ఆ రోజు హ్మతికలో 
డిన సిండికేటు వృత్తాంతం వారి మాటలలో పముఖస్థా నం వహించడం 
సహజం. లక్ష్మణస్వామి మొదలియారు సిండికేటు సభ్యుడు కావడం డేవిన్‌కి 
ఆశ్చర్యం కలిగించింది. ఆశ్చర్యం (ప్రకటిస్తూ, "యూనివర్సిటీ వ్యవహారాలు 


fr 


న్ని 


ముందు ముందు ఎలా వుంటాయో? సీండి కేటుకి వైద్యుడివల్స ఏం లాభం వుంటుం 
దని? ఇంతకూ ఆయనకేం తెలుసు?” అన్నాడు. 


ఆర్కాట్‌ సోదరులు 67 
“అవునవును మీ కాయన తెలుసా *' రామస్వామి మొదలియారు 
(దేశ్నించారు. 


**నాకు తెలీదు. మికు తెలుసా?” డేవిస్‌ అడిగాడు. 
“ఏదో ఒక మాదిరిగా తెలుసు.” 
''ఆయన మీ కెలా తెలుసు?” 


“నాకు తమ్ముడవుతాడు.” 
అంతే. డేవిస్‌ ముఖం మారిపోయింది. క్షమించమన్నట్టుగా చూశాడు. 


రామస్వామి మొదలియారు ఆయన్ని మామూలు స్థితికి తీసుకువచ్చి 
“ఈసారి సిండికేటు మీటింగులో మా తమ్ముజ్జి కొంచెం గమనించండి” అన్నారు, 


ఆ తర్వాత డేవిసే కొదు, ఇతర సభ్యులు రూడా లక్ష్మణస్వామి మొదలి 
యారుకి గల పరిపాలనాదక్షతను, శక్తియుక్తుల్ని (గహించగ లిగారు, 


ఉపసంహారం 


కవల పిల్లలు సర్వ సాధారణంగా ఆనురూపులే ఉంటారు. ఆకృతిలోనే 
రూపసామ్యం కనిపిస్తుంది. కాని వారి పేరు (పతిష్టలలో సామ్యం కనిపించాలని 
నియతి ఏమీ లేదు అయితే ఆర్కాటు సోదరులుగా జగద్విఖ్యాతులై న రామస్వామి 
మొదలియారు, లక్ష్మణస్వామి మొదలియారు వేష భాషలలోనేకాక పేరు పెంపుల 
లోను సమానత్వం గడించి చరిత్ర సృష్టించినవార య్యారు. కనుకనే లోకం ఆ 
కవలల్ని అపూర్వ స హోదరులుగా సహేతుకంగా భావిస్తున్నది. 


ఆర్కాటు సోదరులు సుక్లోకులు; ఉన్నత పదవులు సమర్థవంతంగా నిర్వ 
హించిన గరీయః (పతిభులు. వారి |పతిభ అనన్యసామాన్య మనక తప్పదు 
జాతీయ, ఆంతర్జాతీయ ఖ్యాతిని సరిసమానంగా గడించారు. (పపంచ సంస్థల 
కార్యక లాపాలలో పాల్గొని అందరి మన్ననలకు ప్మాతులై [పపంచ పౌరులనిపించు 
కున్నారు మొదలియారు అంబే (పపంచానికి స్ఫుర ణకు వచ్చేది రామస్వామి, 
లక్ష్మణస్వామి మొదలియారులే ఆలాంటి (పతిభా సంపన్నులు అరుదుగా 
(పభవిస్తారనడం చర్విత చర్వణం ఆ అపూర్వ సోదరుల (పతిభను తొతీయ 
అంతర్జాతీయ సంస్థలు గు ర్రించడమెకొక, సముచిత రీతిని సత్కరించాయి. కాని 
రామస్వామి మొదలియారు (ప్రతిభను స్వతం్యత భారత [పభుత్వం ఆంతగా 
గుర్తించలేదని ఒక అప్యవధ లేకపోలేదు. “మన దేశం నిస్సంశయంగా గర్వించ 
దగినవారు ఆర్కాటు సోదరులు' ఆనీ, “వారు మన దేశపు ఉత్తమ దేశభక్తులు 
అనీ సర్వేపల్లి రాధాకృష్ణన్‌, రాజాజీ [పభృతుల |పశంసకు ప్యాతులైన రామ 
స్వామీ మొదలియారు, లక్ష్మణస్వామి మొదలియారు నిర్ద్వంద్వంగా భారతమాత 
రన్న పుత రత్నాలు. ఆ రత్న ద్వయం (పపంచానికే గర్వకారణం ! 


తరు సోదరుల రాజకీయాఖ్మి పాయాలు జాతీయోద్యమ నాయకుల 
అభ్మిపాయాలకు విభిన్న ములై ఉండవచ్చు. రామస్వామి మొదలియారు జస్టిస్‌ 
పార్టీలో (ప్రముఖ నాయకుడై ఉండవచ్చు. పిట్ట త్యాగరాయ సెట్టివంటి త్యాగ 
మూర్తుల ఆదర భావాన్ని ఆయన బహుధా చూరగొన్న వారు. (బిటిమ వారి 


ఆర్కాట్‌ సోదరులు 89 


హయాములో ఆయన ఎన్నో ఉన్నత పదవులు అలంకరించారు. అత్యున్నతము 
లై న గౌరవాలు పొందారు. అలాగే లక్ష్మ ణస్వామి మొదలీియారు కూడా (బిటిష్‌ 
వారి పరిపాలనలో ఎన్నో విశిష్ట గౌరవాలు పొందారు మన విద్యావిధానంలో 
ఆంగ్ల భాషకు విశిష్ట స్థానం ఉన్నదని వారిద్దరూ గాఢంగా విశ్వసించారు. 


అంత మ్మాతాన రామస్వామి, లక్ష్మణస్వామి మొదలియారులకు దేశభక్తి 
లేదని అనుకోవడం పొరపాటు వారిద్దరు తాము నేర్చిన చదువు సంధ్యల్ని జాతి 
సంకేమం కోసం మీదుకట్టారు. తమ కార్యకలాపాల వల్ల తమ దేశానికి 
అంతర్జాతీయంగా పేరుపెంపులు సమకూర్చారు. ఆర్థిక శాస్త్రవేత్త అయిన రామ 
స్వామి మొదలియారు పారి. శామికరంగంలో ఎంతో కృషిచేసి, ఆ రంగం 
(పగతికి తోడ్పడ్డారు. అలాగే విశ్వవిద్యాలయ విద్యారంగంలో, వె ద్యశాస్రంలో 
గణనీయమైన కృషిచేసి లక్ష్మణస్వామి మొదలియారు మార్గదర్శకు లయ్యారు. 
ఆర్థికంగా బలహీనులై న వారి పడ్టీ రామస్వామి మొదలియారు సహజమైన సాను 
భూతి |పదర్శించగా, లక్ష్మణస్వామి మొదలియారు తన వెద్యశాస్త్ర వై దుష్యాన్ని 
పురస్కరించుకుని మహిళా లోకానికి, శిశు సంశ్నేమానికి ఎంతగానో తోడ్పడ్డారు. 
ఇది దేశసేవ కాదా? ఆర్కాటు సోదరులది నిర్మాణాత్మకమైన కృషి. సంగ 
హంగా చెప్పాలంటే, మన దేశంలో పారి శామిక రంగమనే సరికి రామస్వామి 
మొదలియారు, విశ్వవిద్యాలయ విద్యారంగ మనేసరికి లక్ష్మణస్వామి మొదలి 
యారు స్ఫురణకు వసారు. 


కొమ్ములు తిరిగిన వారై నా సరే, వారు సమకాలికుల మెప్పుని పొందడం 
అనుకున్నంత సులభంకాదు. చేమకూర వేంకటకవి చెప్పినట్టుగా “ఏ గతి రచి 
యించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా!” సమకాలికుల మెప్పును పొందడం 
చాలా కష్టం. కాని ఆర్కాట్‌ సోదరులు చేమకూర వేంకటకవి వాక్యాన్ని పరాస్తం 
చేశారు. దేశ విదేశాలలోని (పమ.ఖులు పలువురు ఆ అపూర్వ సహోదరుల (పతి 
భకు సహర్షంగా నివాళు లర్బించారు వారి రాజకీయాభి పాయాలలో విభిన్నులైన 
వారు కూడా వారిని [పశంసించారంటే రామస్వామి, లక్ష్మణస్వామి మొదలియా 
రుల (ప్రతిభను ఎంతని కొనియాడగలం ? 


70 ఆర్మా-ట్‌ సోదరులు 


ఆర్కాటు సోదరులు (ప్రశాంత గంభీరులు. వారు ఎంత సౌమ్యంగా కని 
పించే వారో, దారి ఆభి పాయాలు అంత ఖచ్చితంగా, దృఢంగా ఉండేవి. అవి 
లోకజ్జాన సహితములని ఆభిజ్ఞుల ఆధి ప్రాయం. ఈ సందర్భంలో సుప్రసిద్ధ 
విద్యావేత్తలైన డా. సర్‌. సి. పి. రామస్వామి ఆయ్యరుగారి మాటలు స్మరించ 
దగినవి. తమ వృత్తులకు సంబంధించి ఆర్కాటు సోదరులు తమ మౌలిక భావా 
లను నిశ్చలంగా, విజయవంతంగా ఆచరణలో పెట్టగ లిగారని ఆయన పేర్కొ 
న్నాళు ఇతరులను (గుడ్డిగా అనుసరించకుండా ఆర్కాటు సోదరులు తమ మౌలిక 
భావాలను విజయవంతంగా కార్యరూపంలో పెట్టడం వల్ల వారు తమకంటూ ఒక 
విశిష్టస్థానాన్ని సంపాదించుకో గలిగారు. 


లక్ష్మణస్వామి మొదలియారు గురించి చెపుతూ సర్‌. సి. పి. రామస్వామి 
ఆయ్యరు ‘SUuaviter in modo, fortiter in re’ అనే ఒక లాటిన్‌ సుభాన్ని 
తాన్ని ఉదాహరించారు. ప్రవర్తనలో సరసత, కార్యనిర్యహణలో సైర్యం- అని 
ఈ సుభాషితానికి అర్థం చెప్పుకోవచ్చు. నిజానికి ఈ రెండు విశిష్ట లక్షణాలు 
లక్ష్మణస్వామి మొదలియారులో కొట్ట వచ్చినట్టు గోచరిస్తాయి సరసమైన (పవ 
రన, స్థిర చిత్తంతో కూడిన కార్యనిర్వహణ పరిపాలనా దక్షునికి ఉండవలసిన 
(పధాన లక్షణాలు. ఇవి రామస్వామి మొదలియారులో కూడా కనిపిస్తాయి. 


“రాజకీయ వాదిగా వ్యవహరించకుండానే రాజకీయాలలో వ్యవహరించిన 
విజ్ఞుడు' ఆని సి. పి. రామస్వామి ఆయ్యరు గారు లక్ష్మణస్వామి మొదలియారుని 
ఉద్దేశించి పేర్కొన్నారు రామస్వామి మొదలియారు రాజకీయవాదిగా శీవిత 
రంగంలో |పవేశించి చివరికి పముఖ రాజనీతివేత్తగా, పార్లమెంటేరియనుగా 
(వాద చతురుడు) ఎనలేని పేరు పెంపులు గడించారు కాని లక్ష్మణస్వామి 
మొదలియారు ఆలా కాదు. ఆయన జీవితరంగంలో (పభుత్వోద్యోగిగా (పవే 
శించడంవల్ల రాజకీయాలలో [(పత్యక్షంగా పాల్గొనలేదు. అయినా మదరాసు శాసన 
మండలిలో ఆయన ఇర వై ఒక్క. సంత్సరాలు సభ్యులుగా వ్యవహరింబ'రు పెగా, 
మండలిలో |పతిపక్ష నాయకులు. [పతిఘటన అవసరమైనప్పుడు ఆయన 
[వభుత్వాన్ని విమర్శించ రు; (వభుత్వ (పతిపాదనలు సరసమైనవిగా తోచినప్పుడు 
(పభుత్వంతో సహకరించడానికి ఆయన మీనమేషాలు లెక్క_పెట్ట లేదు, ఇంతటి 


ఆర్కాట్‌ సోదరులు 71 


విజ్ఞతతో (పవ రించిన కారణంగా రాజాజీ వంటి (పముఖుల (పశంసను ఆయన 
చూరగొన్నారు కనుక సర్‌ సి, పి మాటలలో గంభీరార్థం ఇమిడి వున్నట్లు 
భావించవచ్చు 


ఇక తమ వృత్తులలో ఆర్కాటు సోదరులు ఆద్వితీయులనడం సత్య 
సన్నిహితం. న్యాయవాదిగా రామస్వామి మొదలియారు రాణించి నలుగురి మెప్పుని 
పొందారు ఆలాగే రాజకీయవాదిగా కీర్రిగడించారు. అ తరువాత ఆయన ఆర్థిక 
శాస్త్రవేత్తగా అంత ర్జాతీయథ్యాతి గడించారు, లక్ష్మణస్వామి మొదలియారు వైద్య 
కాస్త్రజ్జునిగా చిర కీర్తి గడించారు. నాడి పరీక్షించి (పసవకాలంలో స్రీ దేహంలో 
జరిగే మార్పుల్ని (గహించడంలో ఆయకి ఆయనే సాటి అని ఆభిజ్ఞుల అభి పాయం 
తన తల్లి స్మృత్యర్థంగా ఆయన వైద్యవృ_ి చేపట్టినట్టు చెబుతారు. 


లక్ష్మ ణస్యామి మొదలియారు బహుముఖమైన పతిభను (పళంసిస్తూ 
“ఆయన కేవలం తన |పతిభ వల్లనే ఉన్నతి గడించినవాడు” అని 
కట్టమంచి రామలింగారెడ్డిగారు పేర్కొన్నారు. ఇది అక్షరాలా నిజం. ఇతరుల 
దయాదాక్షిణ్యాలవల్లనో లేక కుుటలవల్లనో ఆయన పెకి రాలేదు. _పళాంతంగా 
కనిపించినా, ఆభ్మిపాయ (పకటనలో ఆయన స్వతంతుడని, స్టిర చిత్తుడని కట్టి 
మంచివారు పేర్కొన్నారు 


రామలింగారెడ్డిగారి ఈ మాటలు రామస్వామి మొదలియారుకి కూడా వర్తి 
సాయి. ఆయనరూడా తన (పతిభవల్లనే ఉన్నత పదవులు అలంకరించి (పజాభి 
మానానికి పాాతులయ్యారు. 


స్వదేశంలోనే కాక విదేశాలలో సైతం ఆర్కాటు సోదరులు పెక్కు. 
సభల, సమావేశాలలో పాల్గొన్నారు అంతర్జాతీయ సంఘాలలో సభ్యులుగా 
ఉండేవారు. ఏదేశ మేగినా, వఏపీర మలంకరించినా, వారి జరీ తలపాగలు, ఫాల 
భాగాన శ్రీ చూర్ణం గోచరించేవి. భారతీయత ఉట్టిపడుతూ కనిపించేవారు. వేష 
భాషలు పాళ్చాత్యమైనా, వారి సంపదాయాలు మాతం భారతీయ సంపదా 
యాలే. అదే వారిలోని విశిష్టత! వారెవలె, వార సహధర్మచారిణులు కూడ దైవ 
చింతన, పాపభీతి కలవారు. 


72 ఆరా సైట్‌ సోదరులు 


కర్నూలులో (పభవించి, మదరాసులో విద్యాభ్యాసం చేసి, ఉన్నత పదవు 
లెన్నో ఆలంకరించి, జొతీయ ఆంతర్జాతీయ ఖ్యాతి సముపార్డించి చరితలో 
నిలిచిపోయిన సుక్లోకులు ఆర్కాటు సోదరులు భారతావనికే కాదు, సభ్య పపంచ 
నికే వారు గర్వకారణం, సామర్ధ్యం (పదర్శన, క్రీర్తి సముపార్ణన-ఆన్నది వారి 
జీవితధ్యేయమని పేర్కొనవచ్చు. తమ శక్తీ సామర్థ్యాలు మీదుకట్టి మానవ 
సేవ చేసిన మహికాత్ములు వారు. ఆ అపూర్వ సోదరుల జీవిత చరిత్రను పరిక్లీ 
లిస్తే వారు (పదర్శించిన విజ్ఞత, వారి సౌశీల్యం భావితరాల వారికి శిరో ధార్యాలని 
పేర్కొనవచ్చు. అఖిలలోకం మెచ్చిన ఆ సోదరులకు మనం సమకాలికులం 
కావడం మన భాగ్య విశేషం. చరి [త కెక్కిన ఆ చరితార్జులకు భ కర్ణంజలి! 


వివిధ రంగాలలో ఆర్కాటు సోదరులు కావించిన విశిష్ట కృషిని, వారు 
సాధించిన విజయాలను |పాచ్య పాళ్చాత్య ప్రముఖులు పలువులు బహుధా 
(పళంసించారు. వారిలో ఒకరు అప్పట్లో ప్లానింగు కమిషన్‌ సభ్యులు, (ప్రస్తుతం 
మన రాష్ట్రపతి అయిన గౌరవనీయులు శ్రీ ఆర్‌. వెంకటరామన్‌ గారు ఆర్కాటు 
సోదరుల విశిష్ట సేవలను కొనియాడిన తీరు పరిశీలించదగింది. 


“మహత్తరమైన రాజకీయ పరిణామాలతో నిమిత్తం లేకుండా యాభై 
సంవత్సరాలకు పైగా మనదేశ వ్యవహారాలలో కవలలైన డా॥ ఏ, రామస్వామి 
మొదలియారు, డా॥ ఏ. లక్ష్మణస్వామి మొదలియారు నిర్వహించిన (పముఖ 
పాకు (బిటిష్‌ పరిపాలనను స్వతం్యత భారతాన్ని దర్శించిన తరం వారు 
సాక్షులు, 


నేనింకా విద్యార్థిగా ఉన్న రోజులలోనే డా ఏ. రామస్వామి మొదలియారు 
రాజకీయంగా ఎంతోఖ్యాతి గడించారు ఇంగ్లీషు భాష మీద ఆయనకిగల అధి 
కొరం, ఆ వాగ్టరీ ఈర్ష్య చెందేవి * ఉండేవి ఆయన (ప్రసంగాలు వినడానికి 
నేను దూరం లెక్కచేసే వాణ్ణి కాను. ఆయన (పసంగాలలో దొర్లే ఆ మధుర 
పదబంధాలను, ఆ అనుసంధాన వాక్యాలను నేను కంఠస్థం చేసేవాణ్ణి. ఆయన 
అలంకరించిన (పతి పదవికి జీవం, కాంతీ సమకూర్చారు కార్యాచరణపట్ల చిత్త 
వద్ధి పాటించి మార్గదర్శకులయ్యారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిని ఆయన 
ఇంచుమించు అన్ని ఉన్నత పదవులూ అలంకరించారు. పెక్కు ఐక్యరాజ్య 


ఆర్కాట్‌ సోదరులు 78 


సమితి సంస్థలకు ఆయన్ని అనుసరించి వెళ్ళే అవకాశాలు నాకు లభించాయి. 
అందువల్ల ఆయా సంస్థలలో ఆయనపట్ల (పదర్శితములై న ఆదరాభిమానాలకు 
నేను (ప్రత్యక్ష సావష్షిని ECO SOC ఆధ్యకుడుగా, ఐక్యరాజ్యసమితి తాలూకు 
పెక్కు. కమిటీలు కమివన్ల అధ్యక్షుడుగా ఆయన భారతదేశ పు పతిష్టను ఇనుమ 
డింప జేశారు. అండ _పతిష్ట అంతకు ముందెన్నడు మనకు కలగలేదు. (పకృతం 
ఆయన పరిణతి చెందిన తన వివేకాన్ని, విజ్ఞానాన్ని, అనుభవాన్ని దేశ అఆర్థికాభి 
వృద్ధికి వినియె గిస్తున్నారు. ఇది ఆయన ఇంతకుపూర్యం నిర్వపాంచిన వివిధ 
పదవులవలె, జాతికి ఎంతో ముఖ్యమైనది. 


అభిమాన పూర్వకంగా డా॥ ఎ. లక్ష్మణస్వామి మొదలియారును గురించి 
నేను చెప్పకుండా ఉండలేను మదరాసు శాసనమండలిలో ఆయనకి అభిముఖంగా 
కూర్చున్న ఆ పది సంవత్సరాలలోను నేను ఆయన విద్యత్తుని, బహుముఖ (పతి 
భను, మితవాదిత్వాన్ని, అచంచలమైన కార్యదీక్షను చూసి మురిసిపొయ్యే వాణి. 
ఆయనది శాస్త్రీయమైన ఆలోచనా విధానం; వివిధ సమస్యలను విజ్ఞానశాస్త్ర 
దృష్షితో పరిశీలించేవారు. విజ్ఞానళాస్త్రంలో గాని,  సాంశేతికరంగంలో గాని 
డా॥ ఏ యల్‌, మొదలియారు విశిష్ట సేవ లభించని శాఖ లేదు. గత మూడు 
పంచ వర్ష (పణాళికల కాలంలో మదరాసులో స్థాపించబడిన విజ్ఞానశాస్త్ర సాంకేతిక 
సంస్థల ఉనికికి ఆయన నిరంతర కృష్‌ శక్తిసామర్థ్యాలు కారణ మనవచ్చు. 
బబ టి., చర్మ సాంకేతికశా స్త్ర సంస్థ, రాష్ట్రంలోని ఇంజనీ ఏ౦గు వైద్య కళా 
శాలలు మొదలై నవి ఆయన సాధనలకు సజీవోదాహరణాలు. 


రాష్ట్రంలోనే కొక మన దేశంలో కూడా విద్యారంగానికి డా॥ ఏ,.యల్‌. 
మొదలియారు చేసిన సేవ శాత్యత మయింది. పాతికేండ్డకు _పెగా మదరాసు 
విశ్వవిద్యాలయానికి ఆయనలా మరొకరు సారథ్యం వహించలేదు. 


డా॥ ఏ యల్‌. మొదలియార్‌ WHO, UNESCO లలో భారత 
దేశానికి కీర్తి పతిష్టలు సమకూర్చారు ఇతర |పతినిధి వర్గాలు ఆయన్ని అభిమాన 
పూర్వకంగా గుర్తు చేసుకుంటున్నారు 

విద్వాంసులు, రాజనీకిజ్ఞులు అయిన ఆ కవలలకు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యా 
లయం డి సి.యల్‌., గౌరవ పట్టం (పదానం చెయ్యడం భారతదేశ చరి[తలోనే 
శాక, ఆ విశ్వవిద్యాలయ చరి[తలో కూడా విలక్షణమైన విషయం, 


(పశంనా స్తబకం 


(ఆర్కాటు సోదరులకు అశీతి వర్షాలు నిండిన సందర్భంగా బహుముఖమైన 
వారి సేవలను (ప్రశంసిస్తూ (పాచ్య పాళ్ళాత్య (పముఖులు సందేశాలు పంపారు; 
(పత్యేక వ్యాసాలు (వాశారు. వాటి లోంచి ఈ (కింది (ప్రశంసా వాక్యాలు 
ఉద్ధృతాలు.) 


మనదేశం నిస్సంశయంగా గర్వించదగినవారు ఆర్కాటు సోదరులు, 
-నర్వేపల్లి రాధాకన్టష్టన్‌ 


యాభై యేళ్ళకు మించిన (పజాహితజీవితంలో వారు సాధించిన 
విజయాలు సర్యవిదితం. 
జొకిర్‌ హుసేన్‌ 


(ప్రముఖ విద్యావేత్తలైన వారిద్దరూ సంస్థల వంటివారు. ఎర్నో పదవులు 
విజయవంతంగా నిర్వహించారు, 
పి. వి. గిరి 


వారు మనదేశపు ఉత్తమ దేశభక్తులు, 
సీ, రాజగోపాలాచారి 


బహురంగాలలో మూర్తీభవించిన సేవ ఆర్యాటు సోదరులు. 
-మెనూరు మహారాజా జయచామరాజ ఒడయరు 


మహనీయులైన తన కుమారు లిద్దరిని చూసి నవ భారతం గర్వించవచ్చు. 
నీ. వి. నరసింహన్‌ 


నేనింకా విద్యార్థిగా ఉన్న రోజులలోనే డా. ఎ రామస్వామి మొదలియారు 
రాజకీయంగా ఎంతో ఖ్యాతి గడించారు ఇంగ్రీషు భాష షీద ఆయనకి గల 


ఆర్కాట్‌ సోదరులు 75 


అధికారం, ఆ వ్యాగ్గరీ ఈర్ష్య చెందేవిగా ఉండేవి. ఆయన (పసంగాలు వినడానికి 
నేను దూరం లెక చేసేవాణ్ణి కాను ఆయన (పసంగాలలో దొర్రే ఆ మధుర 
పదబంధాలను, ఆ అనుసంధాన వాక్యాలను నేను కంరస్థం చేసేవాణ్ణి, ఆయన 
అలంకరించిన పతి పదవికి జీవం, కాంతీ సమకూర్చారు. కార్యాచరణ పట్ట 
చి త్తకుద్ధి పాటించి మార్గదర్శకులయ్యారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిని 
ఇంచుమించు ఆన్ని ఉన్నత పదవులూ ఆలంకరించారు .. .. ఆయన భారత 
దేశపు (పతిష్టను ఇనుమడింప జేళారు. 


మదరాసు శాసన మండలిలో ఆయనకి (డా॥ ఏ. లక్ష్మణస్వామి మొదలి 
యారు) అభిముఖంగా కూర్చున్న ఆ పది సంవత్సరాలలోను నేను ఆయన 
విద్వత్తుని, బహుముఖ [ప్రతిభను మితవాదిత్వాన్ని, ఆచంచలమైన కార్యదీక్షను 
చూసి మురిసి విియ్యే వాణ్ణి. ఆయనది శాస్త్రీయమైన ఆలోచనావిధానం; వివిధ 
సమస్యలను విజ్ఞానశాస్త్ర దృష్టితో పరిశీలించే వారు విజ్ఞాన శాస్త్రంలో గాని 
సాంకేతిక రంగంలో గాని డా॥ ఎ, యల్‌. మొదలియారు విశిష్టసేవ లభించని 
శాఖ లేదు గత మూడు పంచవర్ష (పణాళికల కాలంలో మదరాసులో స్థాపించ 
బడిన విజ్ఞానశాస్త్ర సాంకేతిక సంస్థల ఉనికికి ఆయన నిరంతర కృషి, శక్తి 

సామర్ధ్యాలు కారణమనవచ్చు 

థి 

-ఆర్‌, వెంకటరామన్‌ 


పజాహిత జీవితంలో సోదరు లిద్దరూ సరిసమానంగా పేరు పెంపులు 
గడించడం అపూర్వం. 
-ఫాంక్‌ మొరేస్‌ 


వారు (పసిద్ధ వక్తలు. 


వారి వంటి నిస్స్వార్థ నాయకులు నేడు మనకు చాలా ఆవసరం 
_ఆర్‌ అరుళప్న 


76 ఆర్కాట్‌ సోదరులు 


పందొమ్మిదవ శతాద్దీ చివరి పాదంలో మన దేశంలో |పభవించిన వారిలో 


వారిద్దరూ మహనీయులు, మహోన్నతులు, సౌజన్య మూర్తులు. 
సి.డి దేళలముఖ్‌ 


దేశనిర్మాణ కార్యక్రమంలో ఈ ఆదర్శ సహోదరులు సలిపిన కృష 
ఆమెరికా సంయుక్త రాష్ట్రాల (పభుత్వాన్ని _పజల్ని ముగ్ధుల్ని చేసింది, 
=రాబర్ష్‌ యు, కాల్లు వెల్‌ 


అశుతోష్‌ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయానికి ఎలాంటి వాడో, మదరాసు 
విశ్వవిద్యాలయానికి డాక్టర్‌ లక్ష్మణస్వామి మొదలియారు ఆలాంటివాడు, 


నేటి భారత (పభుత్వం తన పక్షపాత వైఖరిని విడనాడి (పముఖ పార్ల 
మెంటేరియను, పరిపాలనా ధక్షుడు, రాజనీతిజ్ఞుడు, (పసిద్ధ వక్త అయిన రామ 
స్వామి మొదలియారు సహకారం అర్థించి, కేంద మంతివర్షంలో ఆయనకి స్థానం 
కల్పించి, ఆంతరంగిక వ్యవహారాలుగాని, వాణిజ్యం పర్నిశమలు లేదా మరేదైనా 
ముఖ్యమైన శాఖను ఆయనకి ఇచ్చివుండవలసింది 


యం, యస్‌, అనే 


తమ వృత్తులకు సంబంధించి వారిద్దరూ తమ మౌలిక భావాలను నిశ్చ 
లంగా విజయవంతంగా ఆచరణలో పెట్టగ లిగారని పేర్కానవచ్చు. 
జస సీ రామస్వామి అయ్యరు 


వారిద్దరూ ఒకటిగా జన్మించారు ఒకే రకంగా జీవితంలో ఉన్నతు 
లయ్యారు సమకాలిక భారతంలో వివిధ రంగాలలో వారు తమ అకుంరిత శి 

వల్లనూ, నిర్మలమైన శీలం వల్లనూ విశేషఖ్యాతి గడించారు. 
-కె యం మనీ 


తిరుపతి (థ్రీ వేంక టేశ్వరుని భక్తులు వారిద్దరూను 
-క ఏ నీలకంతకానస్త్రి 


ఆర్కాట్‌ సోదరులు TT 


రివల పిల్లలై న వారిద్దరిలోనూ ఎన్నో విశిష్ట సామాన్య లక్షణాలున్నాయి. 
ణీవరాజ్‌ మెహతా 


వారిద్దరూ భారతదేశంలోనే కాదు, (పపంచమంతట గౌరవించబడుతున్నారు. 
నీలం సంజీవ రెడ్డి 


వారు అపూర్వ సహోదరులు, వారి సేవలు, విజయాలు గణనీయమైనవి, 
= త. నంతొనం 


భారతదేశంలో ఈ శతాబ్దికి చెందిన (పముఖులలో వారు విశిష్టులు. వివిధ 
రంగాలలో వారు చేసిన సేవల వల్ల జాతీయ విఖ్యాతి గడించగ లిగారు, 
= క.యల్‌. రావు 


వారిద్దరూ పపంచ మహాపురుషు లచే [పశంసితులు. తమిళ దిజ్మండ 
లంలో (పతిభాసించే రెండు నక్ష తాలు. 
-టి.పి. మీనాటీసుందరమ్‌ 
అఖిలభారత స్థాయిలో వారిలా విఖ్యాతులైన సోదరులెనరూ నాకు 
స్పురణకు రావడం లేదు. అది ఒక విశిష్టమైన రికార్డు. వారికి రామలక్ష్మణులని 
పేర్ద పెట్టడం సమంజసం, 
తె, గోపాల రెడ్డి 
అతి నిరాడంబరత, (పగాఢ భక్తిభావం, భార తీయ సంస్కృతి పె 
అకుంరిత విశ్వాసం - ఈ న్రసిదరులలో కానవచ్చే విశిష్ట లక్షణాలు 
-పి. చం|దారెడ్డి 


లక్ష్మణస్వామీ మొదలియారు కేవలం తన (పతిభవల్రనే ఉన్నతి గడించిన 

వాడు. అంతేకాని యితరుల అభిమానం వల్లనో, ఆదృష్టం వలనో, ఈ రెంటినీ 

మించి శ క్రిమంతమైన కు[టలవల్లనో ఆయన పెకి రాలేదు. ఆయన సౌశీల్యం, 

చక్కని పద్ధతులు యువతకు ఆదర్శాలు. ఆయన (పళాంతుడ్రై కనిపించినా, అభి 
[పాయ (పకటనలో స్వతం[తుడు; స్థిర చెత్తుడు. 

=సే, ఆర్‌. రెడ్డి 


78 ఆర్కా-ట్‌ సోదరులు 


వారి నిరుపమాన జీవితాలు సమాంతర రేఖలలో పయనించాయి భారత 

దేశపు సాంస్కృతిక చరితలోనే గాక పపంచ చర్మితలో కూడా ఇది ఒక 
అపూర్వ దృశ్యం కవలలు సమానులుగా జన్మించాలని లేదు 

వ కె. గోకాక్‌ 


ఆర్కాటు సోదరులు ఎన్నో విషయాలలో ఆద్యితీయులు, 
-సి ఆర్‌, పట్టాఖిరామన్‌ 


సోదరులిద్దరూ దేకానికెంతో సేవ చేశారు; ఇప్పుడూ చేస్తున్నారు 
-పి, వెంక టరమణరావృ 


ఈ సోదరుల జీవితోదంతం (పపంచ అద్భుతాలలో ఒకటి. 
ఆయన్‌, ముత్తులక్ష్మీ రెడ్డి 


వారిద్దరూ గొప్ప వక్తలు. శాసనసభలలో బర్కో-.నియన్‌ పద్ధతి పార్థ 
మెంటరీ విధానం తు.చ. తప్పకుండ అవలంబించిన వారు, (పజల _పళంసకు 
ప్మాతులై న వారు. 
“డి, జగన్నాథ రెడ్డి 
ఒక సోదరుడు (పసిద్ద ఆర్థిక శాస్త్రవేత్త. (పపంచానికే ఆహారం సరఫరా 
చేసే బాధ్యత వహించాడు. (ప్రాచీనులు ఏ శాస్త్రమైతే భగవద్దత్తమనీ పవ్మితమైన 
దనీ భావించారో ఆ శాస్తారినికి అంకితమైన వాడు మరో సోదరుడు. 
-ఆక్‌ ఫర్ట్‌ విశ్వవిద్యాలయం 
విస్తృతంగా (పపంచ పర్యటన కొవించినా, వారు మన సంస్కృతిక 
అంకితమైనవారు, వారి బభీవన విధానాలు పాళ్చాత్యం కాలేదు; తమ విధానాలు 
మార్చుకోలేదు. 


యం. అనంతశయనం అయ్యంగారు 


ఆర్థికాభివృద్ధికి, విద్యాభివృద్ధికి వారుచేసిన సేవ మహత్తర మయింది. 
-యం,యన్‌, స్వామినాథన్‌ 


ఆరొ గాట్‌ సోదరులు 79 


వారిద్దరూ తమ రంగాలలో ఆశ్చర్యంగొలిపే ఉన్నతి సాధించారు. 
విమర్శనాదృష్టి గల పరిశీలకులూ, స్నేహశీలురైన అభిమానులూ వారిని [పళం 
సించారు. 


= ఆర్‌.ఆర్‌. దివాకర్‌ 


జ సోదరులిద్దరూ పాత తరానికి చెందినవారు ఆంగ్లం క్షుణ్ణంగా నేర్చిన 
వారు. సంప్రదాయ పియులు. తోడివారికి సేవచెయ్యాలన్న అభిలాష కలవారు. 
తాము (గహించిన దానికంటె జాతికి ఎక్కువగానే యిచ్చారు. 

-యం,.కె వెంకటరామ అయ్యరు 


భారతదేశం ఈ అపూర్య సోదరుల్ని చూసి గర్విస్తున్నది. 
౨కి, టే, జత్రి 


మన దేశంలో ఆలాంటి సోదరులు జన్మించడం మనం చేసుకున్న 
అదృష్టం. 
-డఉ,యస్‌, కొథారి 


భారతదేశానికి చెందిన యీ సోదరులు తమ 'పేరుపెంపుల్ని అదృష్టానికి 
ఒప్పగించలేదు. 


లండన్‌ విశ్వవిద్యాలయం 


ఆ సోదరులు అనురూపులనీ, సుక్లోకులనీ, భారతదేశంలో ముఖ్య విశ్వ 
విద్యాలయాలకు అధిపతులని మాకు తెలుసు. 


-డర్హం విశ్వవిద్యాలయం 


వారిద్దరూ సంస్థల వంటివారు. గర్వించదగిన వ్యక్తులు. 
-కె.యం, కరియప్ప 


బుద్ధి ప శద్యానికి, హృదయ గాంబీర్యానికి వారు సణీవోదాహరణలు* 
_ కయన్‌. రామస్వాామికా గ్ర 


80 ఆర్కాట్‌ సోదరులు 


డా॥ రామస్వామి మొదలియారుకి, డా! లక్ష్మణస్వామి మొదలియారుకి 
అభినందనలు పంపడానికి మెక్‌ గిల్‌ విశ్వవిద్యాలయం ఆనందిస్తున్న ది. 


_. హెచ్‌, రాబర్ట్‌ నన 


భావ(పకటనా పటిమ, ఆంగ్రభాషమీద అమోఘమైన అధికారం, (శోతల్ని 
తన్మయుల్ని చేసే నైపుణి-మొదలైన శక్తులు డా లక్ష్మణస్వామి మొదలియారుకి 
ఉన్నాయి వివిధ రంగాలలో పేరు గడించడానికి ఆయనకవి ఉపకరించాయి. 


బీవరాజ్‌ మహతా 


డా లక్ష్మణస్వామి మొదలియారు అభి పాయాలు ఖచ్చిత మైనవి; దృఢ 
మైనవి. అవి లోకజ్ఞాన సహితములు, 


విద్యాసంస్థల విద్యావిషయక స్వాతం త్యాన్ని సంరక్షించడంలో డాక్టర్‌ 
లక్ష్మణస్వామి మొదలియారు నిర్భయంగా వ్యవహరించారు. 


ఎ అమర్‌నాథ్‌ రూ 


లక ణఐసొాఇమి మొదలియారువ బవహుముఖీనమెన | పతిభ. 
జాకిర్‌ హుసేన్‌ 


మా అధ్యశులై న సర్‌ రామస్వామి మొదలియారు బహు సమర్థులు, 
సుజనులు. నలుగురినీ ఆకట్టుకునే స్వభావం గలవారు. పొడగరి. దృఢగాతుడు. 
కృష్ణ వర్దుడు. మకోహరాకృతి గలవాడు. ఫాలభాగాన శ్రీ చూర్ణం, ఉత్తమ 
పార్హమెంటేరియను (వాద చతురుడు) భేదాలున్న ప్పటికీ, చర్చలలో కారిన్యం 
తలెత్తినప్పటికీ యాభై దేశాలవారిని ఎలా [పవర్తింపజేయాలో ఆయనకి తెలుసు. 
-వర్జి నియా గిల్డర్‌ సీస్‌ 

ఆంతర్జాతీయ ఖ్యాతిగన్న [ప్రముఖులు కొద్దిమంది సమావేశమైన యో 

సభకు అధ్యక్షత వహించిన సద్‌ రామస్వామి మొదలియారు తన పోదావల్లనూ 
(పజ్షా పొటవాల వల్లనూ అందరినీ ఆధిగమించారు. ఆయనది విద్యుత్తులాంటి మేధ; 
ఉక్కులాంటి శో క్రి; బంగారంలాంటి మనస్సు, అలాంటి సమావేశాలకు నేను 


ఆర్కాట్‌ సోదరులు 81 


కొ త్రకావడంవల్లనేమో ఆయన (పభావానికి లోనయ్యాను. కొని ఫాలభాగాన 
ఆ శ్రీ చూర్భం, శరవేగంతో తీర్మానాలు చర్చించే ఆ ధోరణి చూస్తే, 
పాద్య కథలలోని మాం[తికుడు స్పురణకు వచ్చాడు ఓ... ..ఆయనపట్ర 
నాకు ఆవధిలేని గౌరవభావం కలిగింది. వ్యక్తిగా ఆంతర్జాతీయ ఉద్యోగిగా ఆయ 
నంటే నాకు గౌరవం కలిగింది. 1౪50లో ఆయన ఆర్థిక సామాజికసంఘంలో 
తిరిగి పాల్గొనడాన్ని నేను విస్మరించలేను, 


ba 


_ హెర్మన్‌ శాన్రా[కజ్‌ 


డా సర్‌ ఏ. రామస్వామి మొదలియారు సర్యమానవులలో ఆగ 
రాజనీతిజ్ఞుడు, ఆయన అసీతి సంవత్సరాలలో చివరి నలభై యేజ్ళా, అందులోనూ 
చివరి పాతికేళ్ళూ చర్మితపుటలలో గణనీయమైనవి. దూరదృష్టి; నిజాయితీ, 
సాహసం మొదలై నవాటిని పురస్కరించుకుని ఆయన (పపంచపొరులకు స 
చేశారు... . కాన్‌ ఫాన్సిస్కో మహాసభలో డాక్టర్‌ రామస్వామి నిర్వహిం 
చిన ప్మాత వల్లనే ఐక్యరాజ్యసమితి తాలూకు ఆర్థిక, సాంఘిక మండలికి ఆయన 
సహజంగా తప్పనిసరిగా మొదటి అధ్యక్షుడు కాగలిగారు. ఆయన అధ్యక్షుడుగా 
ఉన్న కాలంలో |పతిభాశాలురై న పాల్‌ మార్జిన్‌ (కెనడా), పియర్‌ మెన్దెస్‌ 
(ప్రాన్సు), వాల్టర్‌ నాష్‌ (న్యూజిలాండు), ఫిలిప్‌నోయెల్‌ బేకర్‌ (బటన్‌), 
క్ల ఫెన్స్‌ (నెదర్‌లాండ్స్‌), జాన్‌వినన్ట్‌ (ఆమెరికా సంయుక్త రాష్ట్రాలు) (పభృతులు 
సహచరులు. ఆ మండలి విశ్వాజనుల ఆర్థిక సాంఘిక మండలిగా రూపుదాలు 
స్తుందని స్ఫురించింది. 


ఇర వై యేళ్ళకు ముందు కవలపిల్లలై న ఆ సోదరులు అంతర్జాతీయ సేవలో 
నిమగ్నులై ఉన్నప్పుడు జెనీవాలోగాని, మదరాసులోగాని నలుగురికీ వారిరువురూ 
సుపరిచిత వ్యక్తులు. ఇతరులవలె నేను కూడా వారిద్దరినీ పోల్చుకోడంలో 
ఇబ్బందిపడ్డాను. నేను డాక్టర్‌ రామస్వామిని గురించి మ్మాతమె |వాయడానిరి 
కారణం నాకు డాక్టర్‌ లక్ష్మ ణస్వామితో వ్యక్తిగతంగా పరిచయం తక్కు వ 
కావడమే. 
-విల్పెడ్‌ జెన్‌ 
AS-6 


82 ఆరా బ్రాట్‌ సోదరులు 


బహు రంగాలలో వారు చేసిన నిస్వార్థ సేవకూ దీకానిరతికి గుర్తింపుగా 
డాక్టర్‌ సర్‌ ఏ. రామస్వామి మొదలియారూ, పద్మవిభూషణ్‌ డాక్టర్‌ సర్‌ 
ఏ, ,లక్ష్మణస్వామి మెదలియారూ విద్యావిషయక మైన, [పభుత్వపరమైన విశిష్ట 
గౌరవాలు పొందారు. విద్యాభివృద్ధికిగాను వారు చేసిన సేవ బహు విశిష్టమైనది. 
భారతదేశపు ఏభిన్న [పాంతాలలోను వారి పేర్ద సర్వ సాధారణంగా వినవస్తాయి. 

ఇది ఒక గొప్ప సాధన, 
-సూరొజ్‌ భాన్‌ 


వారిద్దరూ యాభై యేళ్ళుగా (పభుత్వ కార్యకలాపాలలో, వాణిజ్య పర్మిశమ 
రంగాలలో, శాసనసభలలో, విద్యారంగంలో, (పజాసం క్షేమ కార్యాలలో విశిష్టమైన 
పాత నిర్వహించారు. వారు చేపట్టిన పతి రంగానికి నిరుపమానమైన సేవ 


చేశారు. 
ఒపాసీ జోషి 


మనదేశంలో (పజహిత కార్యకలాపాలకు చెందిన వివిధ రంగాలలోను 
వారిది ఉత్సాహంగొలిపే ఉజ్జ్వలమైన ఉదాహరణ. 


= హిబ్‌, వి. పబాన్కర్‌ 


డా॥ ఏ. లక్ష్మణస్వామి మొదలియారులో వృత్తిపరంగా ఆత్యున్నతమైన 
సామర్థ్యాన్ని, విశాలమైన దృక్పధాన్ని, లోకజ్ఞానాన్ని, దర్శించవచ్చు. మదరాసు 
విశ్వవిద్యాలయంలో ఉన్నత _ప్రమాణాలు పరిరక్షింపబడడానికి కారణం చాలా 
వరకు ఆయన, ఆయన [ప్రభావం అని పేర్కొనవచ్చు. 


క మ్‌ వి, రాజమన్నార్‌ 


డాక్టర్‌ ఏ.రామస్వామి మొదలియారుకిగల బుద్ధికుళ లత, అపార పాండిత్యం 
మన సమాజంలోని బలహీన వర్గాలవారిపట్ల అభిమానం, అన్ని పరిస్థితులలోనూ 
వారికి అండగా ఉండాలనే తీ వాకాంక్ష మొదలైన వాటివల్ల ఆయనంటే నాకు 
ఆదరాభిమానాలు. ఆవి నాలో గతనాలుగు దళాబ్దుల కాలంలోనూ అధిక మైనాయి. 


ఆర్కాట్‌ సోదరులు 88 


మదరాసు విశ్వ విద్యాలయం, భారతదేశంలో వెద్య విద్య, పపంచ 
ఆరోగ్యసంస్థ (డబ్బు. హెచ్‌ ఒ), యునెస్కో = వీటి చరితలు డా॥ ఏ. యల్‌, 
మొదలియారు చర్మితతో ముడివడివున్నాయి 


పారి. శామిక రంగంలో మనదేశం సాధించిన (పగతికీ, విశ్వవిద్యాలయ 
విద్యారంగంలో మదరాసు ఏశ్వవిద్యాలయం సాధించిన అభివృద్ధికీ విజయో 
పేతులైన యీ కవలల నాయకత్వం కారణ మనవచ్చు 


= యస్‌. డి. సుందరవడివేలు 


సర్‌ రామస్వామికి నేను సన్నిహితుణ్ణి అయ్యాను. ఆచిరకాలంలోనే 
ఆయన సచ్చీలం, లోతైన ఆభ్మిపాయాలు, ఆర్థిక వ్యాపార భావాలు, దూరదృష్టి 
మొదలైనవి నాకు అవగతములై నాయి. సంభాషణా చతురుడైన ఆయన 
నిష్పాక్షికత తెలియవచ్చింది. వీటన్నికంటె ఆతి ముఖ్యమమింది ఆయన నిజా 
యితీ. ఆయనతో సంబంధం పెట్టుకోవడం సంతోషదాయకమే కాక గొప్ప 
ఆనుభవం కూడా. వ్యాపారసంబంధి ఆయిన మా అనుబంధం నిజమైన స్థిరమైన 
స్నేహంగా పిణమించడంలో ఆశ్చర్యంలేదు. 


ఒకదేళానికి చెందిన ఒకే వ్యక్తిలో ఇన్ని విశిష్ట గుణాలు నెలకొని వుండడం 
అపూర్వమే. ఈ గుణసంపద ఆదరాభిమానాలకు ప్యాతమవుతుంది. ఇతర 
(తాకంటె మాదేశంలో ఇవి మరింత ఆదరాన్ని చూర గొంటాయి, ఇందుకు రెండు 
ఉదాహరణలు - ఇక్కడ - అంటే యు. కె. లో = యుద్ధకాలపు మం|త్రివర్గంలో 
ఆయన ఒక సభ్యుడు. ఆక్‌ ఏఫర్డు విశ్వ విద్యాలయం ఆయన్ని గొలవ 
డాక్టర్‌ ఆఫ్‌ సివిల్‌ లా (డిసి యల్‌) డ్నిగీతో గౌరవించింది. 


= ఇవాన్‌ సైడ్‌ ఫోర్ట్‌ 

జై రెక్టర్టమండలి ఆజ్ఞానుసారం, ది కార్చొరండం కంపెనీ (న్యూయార్లు) 

డాక్టర్‌ సర్‌ ఏ. రామస్వామి మొదలియారుకి ఆయన ఎనభై ఒకటవ జన్మదినం 
సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్న డి, 

_విలియం హెచ్‌, వెన్గెల్‌ 


84 ఆర్యా.ట్‌ సోదరులు 


ఇండియాలో ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అభివృద్ధి చరి తలో సర్‌ రామస్వామి 
మొదలియారుకి ఒక విశిష్టమైన స్థానమున్నది .. ఇండియాలో మా కంపెనీల 
స్వల్ప (పారంభాల నుంచి యీ నాటి ఉన్నతదశవరకూ గల అభివృద్ధి ఆయన 
ఆధ్వర్యంలో సాధించబడింది. వివేకవంత మైన ఆయనపర్యవేక్షణకీ,రా జనీ తిజ్ఞతతో 
కూడిన ఆయన నాయకత్వానికీ మేము బుణపడి వున్నాము. ఆయన నాయకత్యం 
వల్ల మా కంపెనీలకు లాభం కలగడమే కాక ఉద్యోగులకూ లాభం కలిగింది. 
ఆయన పరిచయం మాకు |పోత్సాహక శక్తి 


త 
అలాట్‌ 


_ప్లవ్‌ వెన్‌ [ప్రభువు 


(పాచ్య పాళ్చాత్యదేశాలవారి మనోభావాలు ఆలోచనలు గురించి డాక్టర్‌ 
సర్‌ ఏ. రామస్వామి మొదలియారుకి సరిఆయిన ఆవగాహన ఉంది. మెగా 
చరి|తలో అపార పాండిత్యముంది. వివిధ దేశాలకు (పజలకు వాణిజ్యరంగానికి 
ఆయన ఎంతో సేవ చేశారు. ఆలా చేసేటప్పుడు తన మాతృదేశానికి ఏది సర్వో 
త్కష్షమైనదో దానిని ఆయన విస్మరించలేదు. 

జె. ఏ. విలియంసన్‌ 


బ్యాంకులో (International Bank for Reconstuction & Deve- 
lopment) ఇండియాని గురించి పనిచేస్తున్న మాకు మొదలియారు (రామస్వామి 
మొదలియారు) పేరు సుపరిచితం. ఆ పేరుని మేమెంతో గౌరవిస్తాము కూడా. 
బ్యాంకు పారంభించబడిసప్పటినుంచీ 106161 తో సన్నిపాత సంబంధం ఉంది. 
ఆ IC ICI బోర్డులో డాక్టర్‌ రామస్వామిమొదలియారు సభ్యులని మాకు తెలుసు. 
-అలెగ్లాండర్‌ యఫ్‌. కిర్‌, 


ఆవదిలేని ఆయన క్షమాగుణం, వాదచతురత - వీటిని మించినవి సర్‌ 
రామస్వామి మొదలియారుకి గల వివేకం, నిష్పోష్షిక త, సైర్యం మొదలై నవి 

వ్యక్తిగతమైన ఆయన గుణగణాలు ఆదరాభిమానాలకు పా|త్రములవుతాయి. 
-డి, “సైన్‌ బవర్‌ 


భారతదేశపు ఉత్తమ ప్వుతుడు, విఖ్యాత (పపంచ పొరుడు, ఐక్యరాజ్య 
సమితి ముఖ్య నిర్మాతలలో (ప్రముఖుడు అయిన డాక్టర్‌ సర్‌ న రామస్వామి 


ఆర్కాట్‌ సోదరులు BE, 


మొదలియారుకి ఆయన 61-వ జన్మదినం సందర్భంగా అభినందనలు తెలపడం 
సంతోషకార ణం= 


ఐక్యరాజ్య సమితిలో ఆయనతో పరిచయమున్న వారికందరికీ ఆయన 

౬క ఉత్సాహ కొరణం పైగా శాంతియుత సహకారంకోసం, విస్తృత 
స్వాతం[త్య పరిధిలో సుకావహమైన బీవితంకోనం అరులు చాస్తూ సమితివై పు 
దృష్టులు సారించే అసంథ్యాకులై న (పజల ఆదరాధిమానాలకు ఆయన అర్హుడు, 
_వాల్డర్‌ కోష్‌నిగ్‌ 


సాధారణంగా కవలపిల్లలు వివిధ రంగాలలో తమ దేశానికే కాక యావ 
(త్పపంచానికే విశిష్టమైన సేవచేసిన ఘట్టాలు చరిత్రలో చాలా తక్కువగా 

ఉండవచ్చు. 
డేవిడ్‌ ఏ, మోర్స్‌ 


ఆయన (రామస్వామి మొదలియారు) (పతిభా సంపన్నుడైన (ప్రముఖ 
వక్త. ఆయన ఉపన్యాసాలు స్పష్టతకు, పదగుంపనకు పెట్టిందిపేరు. ఆయనకి 
(ఇంగ్రీషు ) భాషమీద మంచి అధికారం ఉంది. విమర్శించాలనుకుంటే, యిక 
అంతే రాజకీయవాదిగా, పరిపాలనాదకనిగా, రాజనీతిజ్ఞునిగా - ఆయన వివిధ 
రంగాలలో మంచి పేరు గడించారు. రాజ్యసభలో ఆయన ఉపన్యాసాలు వినడం 
మేధకు విందు సమకూరిన క్రు. యునెస్కో కార్యనిర్వాహక వర్గాధ్యమని గా ఆయన 
అంతర్జాతీయ విఖ్యాతి గడించారు. 
బాంబే (కానికల్‌ 


కవలపిల్లలై న ఆ సోదరులు తమ తమ రంగాలలో చరిత సృష్టించారు. 
-వి జి. హార్నిమన్‌ 


ఆకృతి, కంఠం, భాష, ఉచ్చార ణ-అన్నీ ఒకేలా ఉండేవి. కాని ఒక భేదర 
లేకపోలేదు వారు నేర్చిన విభిన్న విషయాలలో వారు పొందిన వృత్తిపరమైన 
శిక్ష శే ఆ ఖేదం. అ గజుడు తాను నమ్మిన విషయాలకోసం సమరం సలిపే 
వాడు. అప్పట్లో ఆయన (పధాన (పత్యర్థి స్వర్గియ శ్రీ యస్‌. సత్యమూర్తి, 
తమ్ముడేమో బాధావహులై న మహిళల పాన విజ్ఞప్తి పూర్వకంగా మాట్లాడే వాడు, 


తై ఆర్కాట్‌ సోదరులు 


ఆయన తన జీవితాన్ని మహిళల సేవకే వినియోగించారు. ఆ[గజుడు ఒక నిర్దిష్ట 
రాజకీయ లక్ష్యం ఆశించి న్యాయవాదివలె వాదించేవాడు; తమ్ముడు చేసేది ధర్మోప 
దేశంలా ఉండేది; దానికి మానవతా దృక్పథం నేపథ్యం. 

=యం జి నాయుడు 


డా॥ సర్‌. వ, యల్‌. మొదరియారు ఆమోదకఠమైన సభాధ్యక్షుడు, 
మాట్లాడేందుకు ఆయన ఆందరికీ అవకాశం ఇచ్చేవాడు నిష్పాక్షికంగా సభా 
వ్యవహారాలు సమీక్షించేవాడు. విద్యాసంస్థల _ విద్యావిషయిక స్వేచ్చను 
సంరక్షించడానికి ఆయన దీక్ష వహించారు. ఆయన మదరాసు విశ్వవిద్యాలయ 
విషయంలో [ప్రదర్శించిన పరిపాలనాదక్షతను కనక పరిశీలిస్తే, విద్వాంసుడు 

కూడా (పముఖ పరిపాలనాదకుడు కావచ్చుననే ఆంశం ఆనగత మవుతుంది. 
-అమర నాథ్‌ యూ 


జాతీయ స్థాయినిగాని, ఆంతర్జాతీయస్టాయినిగాని "పెక్కు. దళాబ్దలుగా 
మానవసం కషేమానికి సంబంధించిన వివిధ రంగాలలో నిర్మాణాత్మక పాత నిర్వ 
పాంచే అవకాశం కొద్దిమందికి మా(తమే లభిస్తుంది. భారతమాత తన (పముఖ 
సంతానమైన డాక్టర్‌ వ్‌ లక్ష్మణస్వామి మొదలియారుని చూసి సహేతుకంగా 

గర్వించవచ్చు. 
వి. "సెన్‌ గుప్త 


అన్నిటికంటె ముఖ్యంగా, సర్‌ రామస్వామి మొదలియారు జన్మతః వక్త, 
లోకజ్ఞానం గల పరిపాలనాదక్షుడు, అనుభ వజ్ఞ డైన పారి శామికవేత్త 
(మదరాసులో 1966 లో నిర్వహించబడిన ఒక సభలో) 


ఇద్దరు ఉత్తమ పురుషులతో మానవజాతిని సుసంపన్నం చేసిన ఆ తండడికి 
వమన దేశమే కాదు, (ప్రపంచమే కృతజ్ఞత తెలియజేయవలసివుంది 


యం వి. అరుణొచలం 


ఆఅనఎబ౦౨ంయథయషహవనవఎలలంఎ 


అనుబంధంఎ 11 


డాక్టర్‌ రావుస్వామి 'మొుదలియారు 
జీవితంలో కొన్ని ముఖ్య సంఘటనలు 


1887 


1902 
1908 


1907 
1911 
1916 


1917 
1917 


1920 


1923 
1982 
1927 


1985 
1928 
1980 
1980 


1981 
1981 
1984 


ఆక్టోబరు 14 న కర్నూలులో జననం; జననీ జనకులు శ్రీమతి 
సిద్దమ్మ, (శ్రీ ఆరాాటు కుప్పుస్వామి మొదలియారు. 
మెటిక్యులేషన్‌ పరీక్షలో కృతార్గత, 

మదరాసు కై” స్తవ కళాశాలలో ఉన్నత విద్యాభ్యాసం (యఫ్‌.ఏ., 
బి, ఏ.); తెలుగు రెండవ భాష. 

మదరాసు న్యాయ కళాశాలలో బీ. యల్‌. చదువు. 

మరరాసు ఉన్నత న్యాయస్థానంలో వకీలుగా చేరడం. 

రాజకీయ రంగ |పవేశం; సర్‌ పిట్టి త్యాగరాయ శెట్టి |పభృతు 
లతో పరిచయం. 

జస్టిస్‌ పార్టీలో (పవేళం. 

జస్టిస్‌పార్టీ _పతినిధిగా లండన్‌ వెళ్ళడం; ఇంగ్రండుకి ఆయన 
మొదటి (పయాణం ఇదే. 

మదరాసు శాసనసభా సభ్యత్వం; ముఖ్యమం తతి పానగల్లు 
రాజావారి పార్గమెంటరీ సెక్రటరీగా నియామకం. 

మదరాసు శాసనసభా సభ్యత్యం (రెండవసారి). 

తిరుమల తిరుపతి దేవస్థానం చట్టం అమలుకి కృషి, 

'జస్టిస్‌' ప|తికా సంపాదకతగం, వ్యంగ చి తాలు (పవేశ 
పెట్టిన ఘనత, 

మదరాసు పురపాలక సంఘాధ్యక్ష పదవి (రెండుసార్లు). 


భారత శాసనసభా సభ్యత్వం. 

రౌండు టేబిల్‌ సమావేశంలో పాల్గొనడం 

కేంద శాసనసభా సభ్యత్వం; మంచి వగా శేరు సంపాదిం 
చడం 


90 ఆర్కా-ట్‌ సోదరుల 


1988 దొరాంటోలో జరిగిన (టటిషి కామన్యెల్లు సంబంధాల మహాసభకు 
భారత |పతినిధివర్గానికి నాయకత్వం, 

1986 లండనులోని ఇండియా కౌన్నిలులో సభ్యత్వం. 

1987 నైట్‌ హుడ్‌ బిరుదు [ప్రదానం (సర్‌) 

19897-1989 సె్మెకటరీ ఆఫ్‌ సైట్‌ ఫర్‌ ఇండియాకి సలహాదారుగా నియామకం, 

1989 వై సాయి కార్యనిర్యాహకవర్గంలో సభ్యత్వం (వాణిజ్య మంతి). 

1946 కొంతకాలం ఏ శాఖా లేదు, కొంత కాలం సై, ప్లానింగ్‌, డెవ 
లప్‌ మెంటు శాఖల నిర్వహణ) 

1941 చర్చిలు యుద్దకాలపు మంత్రివర్గంలో సభ్యత్వం ; (ఈ విశిష్ట 
గౌరవం పొందిన తొలి భార తీయుడు). 

1945 శాన్‌ ఫాన్సిస్కోలో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేళానికి 
హాజరయిన భారత |పతినిధి వర్షానికి నాయకత్వం. 

1946 ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం డి.సి.యల్‌, గౌరవ డి(గీ పదానం, 

1946 య కె; యుయన్‌ ఏ.లకు వెళ్ళిన భారతీయ ఆహార పతినిధి 


వర్గానికి నాయకత్వం, 
1946.1947 యు, యన్‌. తాలూకు ఆర్థిక సాంఘీక మండలికి అధ్యక్షునిగా 


ఎని" క. 
1946-1949 మెమోర దివానుగిరీ= “రాజమంత చింతామణి” బిరుదు (పదానం, 
1948 ఐక రాజ్యాల సము[ద వాణిజ్య మహాసభకు హాజరయిన ఇండియా 
(పతినిధి వర్షానికి నాయకత్వం. 
1948 భ[దతా సమితిలో హైదరాబాదుపై జరిగిన పోలీసు చర్యను 


సమర్థిస్తూ [(పసంగం. 
1 0511959 తిరువాంకూరు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్ష పదవి. 
10589-1 962 రాజ్యసభలో సభ్యత్వం. 


1958 డర్లం విశ్వవిద్యాలయం డి. సి యల్‌. గౌరవడిగీ _పదాశం 

1957 మదరాసు విశ్వవిద్యాలయం డాక్టర్‌ ఆఫ్‌ లాస్‌ గౌరవ డి(గీ 
పదానం. 

1961 భారత జాతీయ ఆవిరి ఓడల యజమానుల సంఘాధ్యక్ష పదవి 

1968 మదరాసులో సి.యన్‌ ,ఆణ్ఞాదురై నిలువెత్తు శిలా విగహావివ్షరణ 


1976 జూలై 17 న కాలధర్మం. 


అనుబంధం. శి 


డాక్టర్‌ లక్కుణస్వామి మొదలియారు 
జీవితంలో కొన్ని ముఖ్య సంఘటనలు 


1887 


1902 
1908 


19005 
1909 
1914 
1918 
1922 
1928 


1925 


1928.29 
1930 


1986 


1988 
1988-41 


అక్టోబరు 14 న కర్నూలులో జననం; జననీ జనకులు (శ్రీమతి 
సిద్దమ్మ, శ్రీ ఆర్కాటు కుప్పస్యామి మొదలియారు. 
మెట్రిక్యులేషన్‌ పరీక్షలో కృతార్థత 

మదరాసు కై9 స్తవ కళాశాలలో ఉన్నత విద్యాభ్యాసం (యఫ్‌ ఏ.); 
తెలుగు రెండవభాష 

మదరాసు వైద్య కళాశాలలో వై ద్యళాస్తభ్యాసం. 

మదరాసు (పభుత్వ వై ద్యళాఖలో (పవేళం. 

మదరాసు విశ్వవిద్యాలయం వారి బి.ఏ. పట్టం పొందడం. 
శ్రీమతి రాధాబాయితో వివాహం. 

ఎమ్‌.డి. పట్టం పొందడం 

పట్టభ( దుల నియోజక వర్షం నుంచి మదరాసు విశ్వవిద్యాలయ 
సెనేట్‌ కి ఎన్నిక కావడం 

సిండి'కేటు సభ్యత్వం. (1925 నుంచి 1942 దాకొ సభ్యులు) 
తొలి విదేశపర్యటన - వైద్యవిద్యా కేందాల సందర్శన. 
[పసూతి థా స్ర్రజ్ఞుల, ప్రీల వ్యాధుల, విజ్ఞాన శాస్త్రజ్ఞుల రాయల్‌ 
కాలేజీ విశిష్ట సభ్యునిగా ఎన్నిక (ఈ విశిష్ట గౌరవం పొందిన 
ఇద్దరు భారతీయులలో మొదలియారు ఒకరు) 

మదరాసులో అఖిల భారత (ప్రసూతి శాస్త్రజ్ఞుల, స్రీల వ్యాధుల 
శాస్త్రజ్ఞుల మహాసభా నిర్వహణ (భారతదేశంలో ఇలాంటిది జర 
గడం ఇదే మొదటిసారి 

పసూతి శాస్ర చికిత్స (Clinical obstetrics) (గంథ్యపచురణ 
ప్‌ ఎ్రయప్ప (టుస్టుబోర్టు అధ్యకతుడు 


92 


1939 


1942 
1945 
1946 
1947 


1948 


1949-50 
1950 


1950-56 
1958 
1954 
1956.62 
1957 


1959 


1959-81 
1961 
1962 


1968 
1966 
1967 
1974 


ఆర్కా ట్‌ సోదరులు 


మదరాసు వైద్యకళాశాలకు (పిన్సిపాలుగా నియామకం; 
(పభుత్వ స్త్రీల ఆసుష్మతికి పధానాధికారిగా నియామకం 
(ఈ ఉన్నత పదవులు అలంకరించిన తొలి భారతీయుడు) 

దివాన్‌ బహద్దూర్‌ బిరుద ప్రదానం. 

సర్‌ బిరుద పదానం 

మదరాసు శాసన మండలి సభ్యునిగా నియామకం. 

షష్ట్యబ్టిపూర్తి = నిలువెత్తు కాంస్య వ్మిగహ ఆఅవిష్కర ణ. 
ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటి వారి డి.సి. యల్‌. గౌరవ డి(గీ బహూ 
కరణ - [పపంచ ఆరోగ్య సంస్థ (WHO) మహాసభకు హాజ 
రైన భారతీయ |పతినిధివర్గానికి ఉపనాయకుడు - డా. రాధా 
కృష్ణన్‌ కమిషనులో సభ్యత్వం. 

HO౦ కార్యనిర్వాహకవర్ష అధ్యక్షపదవి, 

యునెస్కోకి. హాజరైన భారతీయ (పతినిధివర్గానికి ఉపనాయకుని 
పదవి 

యునెస్కో కార్యనిర్వాహకవర్గ సభ్యత్వం. 

మదరాసు శాసన మండలిలో (పతిపకానికి నాయకత్వం 
పద్మభూషణ బిరుదు _పదానం. 

విశ్వవిద్యాలయ విరాళాల సంఘం (యు, టి, సి.) స 
మదరాసు విశ్వవిద్యాలయ శతవార్షికోత్సవం - సప్తతి జన్మ 
దినోత్సవ సందర్భంగా Collected Speeches of Dr A.L. 
Mudaliar పుస్తక బహూకరణ, 

భారతీయ విజ్ఞానశాస్త్ర కాం(గెస్‌ అధ్యక్ష పదవి=రెండవ (పపంచ 
వైద్య విద్యా మహాసభల ఉపాధ్యక్షుడు. 

హెల్త్‌ సర్వే అండ్‌ ప్లానింగ్‌ కమిటీ అధ్యక్షపదవి. 

(పపంచ ఆరోగ్య సంస్థ ఆధ్యక్ష పదవి. 

లండన్‌ విశ్వవిద్యాలయం వారి యల్‌. యల్‌. డి గౌరవ డిగీ 
(పదానం 

పద్మవిభూషణ బిరుద (ప్రదానం 

ఎడిన్‌ బరోలోని రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ పిజీషియన్స్‌ విశిష్ట సభ్యత్వం. 
విశ్వవిద్యాలయోపాధ్యక్ష పదవి రజతోత్సవం, 

ఏపిల్‌ 15 న కాలధర్మం. 


ఆఅనుబంధం.రి 


లత్మణస్వావి మొదలియారు గారి 
పసిడి పలుకులు 


కొత్త పరిస్థితులు కొత దృక్పథానికి దారి తీస్తాయి; కొత పురోగమనానికి 
గల అవసరాన్ని కూడా సూచిస్తాయి. 
ఖః ఖః ఖః 
భావ పకటన చేసినంత మా(తాన లాభం లేదు. ఊరికే విమర్శించి 
లాభం లేదు. నిందోక్తుల వల్లనూ లాభంలేదు. లక్ష్యసాధనకు ఆచరణసా ధ్యమైన 
ఐధానాలు అవలంబించాలి. 
4 షం న 
విద్యావంతులలో నిరుద్యోగ సమస్య తీవరూవనం దాల్చింది. ఈ సమస్య 
శ్రీవ స్వభావాన్ని గాని, దీనివల్ల కలగబోయే దుష్ఫలితాలను గాని [ప్రభుత్వము 
సమాజము నిర్హక్ష్యం చెయ్యడానికి వీలు లేదు. 
షం జ బు 
(పభుత్వోద్యోగమే (పధానాకర్షణగా ఈ దేశంలో బహుకాలంగాొ 
వ్యాప్తిలో ఉంది. 
%* ర 
సహన శాంతాలు అపూర్వ గుణాలుగా పర్యవసిస్తూ వివిధ దృక్పథాల 
నుంచి భావ స్వాతం|త్యానికి (ప్రతిఘటన లభిస్తూవున్న యీ (పపంచంలో 
తాత్కాలిక [పయోజనాల ఆకర్షణకు అతీతంగా సత్యాన్ని ఆరాధించేవారి 
కందరికీ విశ్వవిద్యాలయాలు నిస్సందేహంగా ఆశయం కొవాలి. 
జు ఖః = 
స్వతం త ఆలోచనా విధానాలకు ఆశయం కల్పించడం, ఆవివేకులై న 
'పెక్కుమందికి కాక, సవ్యంగా ఆలోచించే కొద్దిమందికి నీడ కల్పించడం తమ 


94 ఆర్కాట్‌ సోదరులు 


ధర్మాలుగా విశ్వవిద్యాలయాలు గుర్తించాలి. సత్యంకోసం సాగిన భీకర 
సమరాల స్కృతుల్ని ఆవి పదిలపర చాలి 
% % షః 
చెద్యవృ త్తి యింకో ఉత్తమ వృత్తులలో ఒకటి అనవచ్చు. 
% షః ఖః 

[పాథమిక సమస్యలైన నిరుద్యోగం, విద్యాపునర్నిర్మాణం = వీటిని ఒక 
దానితో మరొకటి కలపడం జరుగుతున్నది. ఒక సమస్యకు తగిన పరిష్కారం 
లభ్యమైనప్పుడు, మతో సమస్యను పరిష్కరించడం సుగమ మవుతుంది. 

ఖః నా a 

ఏకాకిగా ఏ మానవసంస్థా మనజాలదు. తనచుట్టూ నెలకొన్న నిజ 
జీవితాన్ని కనుక తృణీకరి స్తే, అచిరకాలంలోనే విశ్వ విద్యాలయం సంకుచితమై 
పోతుంది; నిర్జీవంగా తయారవుతుంది చివరకు పతనస్థితికి పాల్పడుతుంది. 
ఇది పషకృతిధర్మం మానవులవలె, విశ్వవిద్యాలయాలు కూడా (పకృతిపాఠా 
లను (తోసిరాజనకూడదు 

% % 

(పతికూల వాతావరణాన్ని లెక్క చయ్యకుండ విశ్వవిద్యాలయం తన 
పేరు పెంపుల్ని సంర శ&ించుకోగ లదని భావిద్దాము. అధ్యాపకులూ విద్యార్థులూ 
తమ ఉన్నత (ప్రమాణాలను సంర క్షించుకున్న ప్పుడు [పమాణ పరిరక్షణకు పీలవు 
తుంది. 

ఖా షు % 

న్యాయశాస్త్ర విద్యార్థులు ఆతి[పాచీనమైన ఒక ఉత్తమ వృత్తికి చెందిన 

వారు. సర్వదేశాల యుగయుగాల సంప్రదాయాలకు వారు వారసులు. 
% % 

ఇతర వృత్తులలో ఉన్న శ్ర; న్యాయవాదవృ త్తిలోనూ కొన్ని నీడలూ 
ఆకర్షణలూ ఉన్నాయి. న్యాయ నిర్వహణానికి కావలసిన [_పధానాంళశాలను- 
న్యాయవాదులు, న్యాయమూర్తులు = న్యాయవాదవృ త్తి సమకూరుస్తున్న ది. ఇదొక 
విశిష్టాంళం. ఒకరి బలమూ విజయమూ మరొకరిపై ఆధారపడి వున్నది. 


% % ప్త 


ఆర్కాట్‌ సోదరులు రిక్‌ 


న్యాయవాది తన కకిదారు సంషేమంకోసం ఎంతో గద్ధ వహించవచ్చు 
కాని న్యాయవాది ధ్యేయం తాను చేపటిన కేసులో విజయం పొందడం ఒక్కటే 
కాదు. న్యాయ నిర్వహణ స|కమంగా జరిగేందుకు అతను తోడ్పడాలి. 
% ఖః % 
వైద్యశాస్త్ర పట్టథ[దులకు నా సలహా యేమిటంటే “సంసిద్దులె ఉండండి" 
ళు * ఖు 
వె ద్యవృత్తి అసూయగల భార్యవంటిది; విశ్వాసంలో ఏ మాతం లోపం 
కనిపించినా సహించదు. 
+ x ఖః 
వైద్యశాస్త్ర పట్టభ[ దుడు కనక (పాపంచిక వస్తువుల్ని అభిలషంచినా, 
సిరిసంపదలు వాంఛించినా, తుదిలేని సామాజిక సౌఖ్యాలు కోరినా, ఆ ఆకర్షణలు 
ఆశించినా = ఇప్పటికీ మించిపోయిందిలేదు = ఆతను మరో వృత్తిని అవలంబించ 
వచ్చు. 
* % న్‌ 
అధ్యయనంవల్లనూ, సునిశిత పరిశీలనవల్చనూ నేర్పరియె వైద్యశాస్త్ర పట్ట 
భ్మదుడు సర్వకాలాలలోనూ సంసిద్హుడై ఉండాలి. నీ జీవితంలో ఎప్పటికై నాస రే, 
సదవకాశం నిన్ను అన్వేషిస్తూ వస్తుంది. అప్పుడు కనక నీవు సంసిద్ధుడవై 
ఉండకపోతే, వచ్చిన అవకాశం నిన్ను నిస్పృహకు వదిలేస్తుంది; మరెప్పుడూ 
తిరిగిరాదు. 
% %* భః 
విజ్ఞానం ఒక్కటే చాలదు; జీవిత విజయానికి వివేకం అవసరం. 
ఖం * * 
తనకంతా తెలుసునని విజ్ఞానం గర్వంతో మసులుతుంది. కొని వివేకం 
నమత కలిగి తనకేమీ తెలియదనుకుంటుంది. 


%* % % 
వివేకంతో సంచరించు. సత్యాన్ని న[మతతో సొధించడమనే గొప్పపారమే 
విశ్వవిద్యాలయం నీకు నేర్పగల గొప్ప పారం. 
* బ్గా % 


96 ఆర్కాట్‌ సోదరులు 


విజ్ఞాన పరిధిని విసృత పరుచుకోవాలని, విశాల దృక్పథాన్ని ఆవలలబిం 
చాలనీ సతతమూ ఆశించు. 


షః షః x 
ఒక భాషను నేర్చుకోవాలని ఆశించినప్పుడు దాన్నె క్షుణ్ణంగా నేర్చు 
కోవాలి 
% నా ఖః 
వయోజనవిద్య వయోజన ఆక్షరాస్యతకంటే విలక్షణమైనది అక్షరా 
స్యుజ్జి విద్యావంతునిగా వెయ్యాతల వయోజన నిరక్షరాస్యతరంటె విలక్షణమైనది 
: % x 
ఆటంబాంబు వంటి బాంబులు కొన్ని టిని కనుగొనడం చూసి విజ్ఞానశాస్త్రం 
వరమా లేక శాపమా అని కొందరు సందేహంలో పడ్డారు. 
న న ఖః 
దేశాల కోళాగారాలే ఏశ విద్యాలయాలు. వాటి కవి, యోగ్యత చాలా 
వరకు శిష్టుల సానుభూతి, సహకారం, ఆదరభావం మొదలై న వాటిమీద ఆధార 
పడి ఉన్నాయి. 
జః % % 
(కీడాస్థలాలలోనో, పరీక్షలలోనో గెలుపొంది బహుమతులు సాధించిన 
విద్యార్థుల విజయసాధన చూసి నేను ఉప్పొంగి పోవడంలేదు. కాని మానవ 
సేవయే లక్ష్యంగా కలిగి, సోదర మానవుల్ని అభిమానించే విద్యార్థుల పేర్ణను 
కనుక మీరు సగర్వంగా చదివితే అప్పుడు అలాంటి విద్యార్థుల్ని మీరు తయారు 
చేశారని శేనూ మీతోపాటు ఆనందోత్సాహాలు చెందుతాను. అదే విశ్వవిద్యాలయ 
విద్యకు నిజమైన లక్ష్యం, 
% జ జః న్‌ 
కొన్ని పుస్తకాలను పార్య గంథాలుగా నిర్భయించి వాటిని విద్యార్థులమీద 
బలవంతంగా రుద్దడమనే దురదృష్టకరమైన విధానం ఇక్కడ బలపడడం వాంఛ 
సీయంకాదు, ఎందుకంటే ఆ విధానంవల్ల యువకుల మనస్సుల్లో ఉన్నత భావాలు 
కలగడంలేదు. 


ఆరా గ్రాట్‌ సోదరులు 97 


భారతదేశం లౌకిక రాజ్యం. అంతమాత్రాన మనదేశంలో మతానికి స్థానం 
లేదని భావించకూడదు. విభిన్న మతానయాయులు, పెక్కు విశ్వాసాలు ఉన్న 
మన దేశంలో (పత్యేకంగా ఒక మతాన్ని గాని, ఒక విశ్వాసాన్ని గాని (పభుత్వం 
పోత్సహించడానికి వీలులేదు. మన రాజ్యాంగ నిర్మాతలు [వభుత్వానికి సంబం 
ధించినంతవరకు ఏ మతాన్ని ఆమాదించరాదని వివేకవంతమైన నిర్ణయం చేశారు. 
అంతమాత్రాన దేశంలో ఒక మతాన్ని అనుసరించకూడదనే నియమంలేదు. పె 
పెచ్చు ఆయా మతాలను ఆయా మతానయాయులు అనుసరించవచ్చునని హోమీ 
ఇవ్వబడింది. భార తదేశంలోవలేె మరెక్కడా కూడ పరమత సహనమన్నుది 
ఆంత (పముఖంగా కనిపించదు. 
x ఖః % 
మనదేశాసికి అతిధులుగా వచ్చే ఎందరో ఆగంతుకుల్ని మన దేశం 
ఆదరించ వచ్చు, కాని ఆ ఆగంతుకలు పరిరక్షించుకోవాలని అధిలషించినా 
వ్యా ప్తంచేయదలచినా వారి భావజాలాన్ని భారతదేశం ఆదరించవలసిన పని లేదు. 
% ఖః ఖః 
[పపంచంలోని దేశాలన్నిటి ష్మతికాస్వాతం్యత్యం పూర్తిగా సంరశించ 
జడాలని నేను గ ఢంగా విశ్వసిస్తున్నాను. 
జః ఖః ఖః 
బాల భటుల (స్కౌట్స్‌) కే కాక సమాజంలో తన పాతను స|క్రమంగా 
నిరహించదలచిన [పతి వ్యక్తికి “సంసిద్ధుడవై ఉండు" అన్నది ఒక మంచి 
అక్షరం. 
% x జ 
సంకుచిత జాతీయతకు కాలదోషం పట్టింది. ఆలాంటి జాతీయత వల్ల 
దేశాలకు పతనస్థితి వచ్చింది. 
షః * జ 
నిజమైన పజాస్వామ్యత _త్త్వం, ఉదారభావపు ఆదర్శాలు గణనీయమైన 
విజయాలు సాధించాయి చాలా దేశాలలో పజుస్వామ్యజ్యోతి ఎప్పుడో ఒకప్పుడు 
వెలిగించబడింది. కాని ఈనాడు ఎన్ని దేశాలలో ఆ జ్యోతి వెలుగుతోంది ? 
న ళం % 
AS-1T 


98 ఆరా గ్రాట్‌ సోదరులు 


గురువుని, తల్లిదం డుల్ని, పెద్దల్ని సహజంగా గౌరవించే పవృత్తి 
[పొచీన భారతీయ వివ్యార్ధిది. అలాంటప్పుడు ఈనాటి విద్యార్థులు ఈ గుణాలను 
తమ ముఖ్యధర్మాలుగా ఎందుకు భావించడం లేదు ? 


షః కే అ 


యువతీయువకులు స్యయం|కమకిక్షణలో కనుక తరిఫీదు పొందకపోతే, 
ఏ దేశమూ వర్ధిల్లదనీ, ఏ నాగరికతా “నిలువజాలదని, నిజమైన |ప్రగతి సాధించ 
బడదని నేను (పగాడంగా భావిస్తున్నాను. ఈ కొర ణంవల్ల విద్యాసంస్థలకు ఆవల 
మసులుతున్న దుష్టశక్తుల్ని నిరసిస్తున్నాను. విద్యార్థులలో |కమశిక్షణారాహిత్యా 
నికి ఆ శక్తులే కారణం, నా దేశం యువతమీద నాకు పరిపూర్ణ విశ్వాసం ఉన్నది. 
మనమాటలో చేతలో న్నిగహం ఉండాలి అందుకుగాను మనం (క్రమశిక్షణను 
అలవరచుకోవాలి. 


న % ఖః 
పారళాలలు కర్మాగారాలు కావు వాటిని వాణిజ్య కేం దాలుగానో, లాభ 
సాటి వ్యాపార స్థలాలుగానో పరిగణించడం ఆవాంఛనీయం. ఇన్ని సంవత్సరాలుగా 
పొందిన ఆదరణకంటె మనదేశపు యువతకు మంచి ఆదరణ లభించాలి. 
పెకి వస్తున్న తరంవారి భవిష్యత్తుని మ (పభుత్వమూ నిర్హక్షుం చెయ్యకూడదు. 
ఖం జ ణా 
ఒకే మూసలో పోసిన పట్టభదుల్ని అధికసంఖ్యలో తయారు చెయ్యడం 
విశ్వవిద్యాలయ కర్తవ్యం కాదు. 


ల షః ఖః 


స్వేచ్చ నిజంగా ఒక గొప్ప వరమే. సందేహంలేదు. కొని ఆదిచాలా (పమా 
దకరమైంది కూడా. ఆది ఎందుకు ఉపయోగించబడుతున్న దో ఆ కారణం 
పురస్కరించుకొని దాని విలువ ఆధారపడి ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించాలో 
ఆది చెప్పదు. స్వేచ్చకు ఉన్నత (ప్రమాణాల మీద ఆధార పడిన అంతర్గత [క్రమ 
శిక్షణ అత్యవసరమని భావించకపోతే ఆ స్వేచ్చ చివరికి అవ్యవస్థితమైన, శక్తి 
రహితమైన పరిస్థితికి దారితీస్తుంది. 


% ఖ్‌ జ 


ఆర్కాట్‌ సోదరులు 99 


రాజకీయ కార్యకలాపాలలో నిమగ్నం కావటానికి లేదా వివాద్యగ స్తము 
లైన రాజకీయవాదాలలో తన ఆదర్శాన్ని లీనం చేసుకోవాలనో ఏ విద్యా సంస్థ 
కూడా (పయత్నించకూడదు. (పస్తుతం కొన్ని పాఠశాలలు, కళాశాలలు తమ 
కార్యకలాపాలకు ప్రచార ధోరణి కల్పించుకొంటున్న వైఖరి గోచరిస్తున్న ది. ఈ 
[పచారధోరణి నానాటికి ఎక్కువవుతున్నట్లు కనిపిస్తున్నది. దీన్ని రూపుమాపాలి. 
రాజకీయ |పసంగాలకు వివాద[గ_స్త విషయాలకు విద్యాసంస్థలు బహిరంగ 
"వేదికలు కాకూడదు. 
* ఖః ఖః 
(పస్తుత నియమ నిబంధనల ననుసరించి విశ్వవిద్యాలయం నిజంగానే 
స్వతంత (పతిపత్తిగల సంస్థ. ఆది (పభుత్వానికి కట్టువడి ఉండరాదు. ఎందు 
కంటే ఎవరి అవసరాల నిమిత్తం అది వెలుగులోకి వచ్చిందో ఆ అవసరాలు 
తీరుస్తూ తనదై న (పత్యేకత కలిగివుండాలి. అప్పుడే ఆది మనగలుగుతుంది 
విద్యావిషయిక పురోగతికి ఇది చాలా అవసరం. ఈ అంశాన్ని అనుభవజ్ఞులెన 
విద్యావే త్తలందరూ గుర్తించారు. 
ఖు % ఖః 
(జాతిపిత గాంధీజీ ఒక ఉన్మత్తుని కాల్పులకు గురియై మరణించిన 
సందర్భంగా లక్ష్మణస్వామి మొదలియారు ఆకాశ వాణి మదరాసు కేంద్రంలో 
ఒక సంతాప (పసంగం చేశారు. ఆ (ప్రసంగం నుంచి కొన్ని భాగాలు). 
మహాత్మాగాంధీ మూర్తీభవించిన సత్యాహింసలు. ఈ యుగంలో అవత 
రించిన [పముఖ దేవదూత ఆయన. తాను నమ్మిన సిద్ధాంతాలను, విమర్శకులు 
కూడా (పశంసించేలా, (ప్రగాఢంగా విశ ఇసించినవారు, భగన్నామం ఉచ్చరిస్తూ 
(ప్రార్ధన సమావేశానికి వెడుతూఉండగా పరమ పమ్మిత్రములైన శాంతి, సుహృ 
ద్భావం, స్నేహం-వీటికోసం ఆయన తన (పాణాన్ని సహితం అెక్కచేయక 
పర్యటన చేసి వచ్చిన అచిరకాలంలోనే ఆ వయస్సులో ఆయన ఒక పిరికివాని 
దౌష్ట్యానికి బలి అయ్యారు. ఇది దుర్భర మైన విషాద సంఘటన. సామాన్యులకు 
సులభంగా అర్భంకాని ఒక విపత్తు. అయినా విధివిలాసం విచితం కదా! ఆయన 
తన దేశానికి (పపంచానికి ఎంతో సేవ చేశారు. ఆ సేవకంచె ఆయన మానవ 
జాతికి చేసిన సేవ విశిష్టమైనదనే అంశం స్పష్టం చెయ్యడానికి కాబోలు, ఆయన 
ఆలా దుర్మరణం చెందారు. 
జ * స 


100 ఆర్కాట్‌ సోదరులు 


గాంధీ మహాత్ముడు సహేతుకంగా జాతిపిత అనీ, భారతదేశపు స్వాతం 
(త్యానికి వై తాళికుడనీ ఆబివర్థించబడుతున్నారు. ఈ విశేషణాలు ఆయనకి తప్ప 
మరెవ్వరికీ వర్తించవు. ఆయినా ఆ పర్వదినాన అందరూ ఆనందోత్సాహాలతో 
ఉండగా పతాకాలు _ుతిచోటా రెపరెపలాడుతూ ఉండగా శంఖధ్యనులు వినిపిస్తూ 
ఉండగా, దేశ మంతా ఆయన్ని పశంసలలో ముంచెత్తుతూ ఉండగా - ఆనాడు, 
ఆగస్టు 15న-ఆ వైతాళికుడు అక్కడ లేడు. ఆ ఆనందోత్సాహాలలో పాలు 
పంచుకొనే అవకాశం ఆయనకు లేకపోయింది. 


ఖం న * 


తన దేశీయుల్ని పరిరక్షించేందుకు ఆయన మరణించారు. ఆలాంటప్సుడు 
మనస్కృతిలో ఆయన మెదులుతున్న ప్పుడు, అందరినీ ఆయన జీవితదృక్పధా 
నికి మరలించడం సముచిత మనిపించుకుంటుంది. ఆయన హృదయంలో కాఠిన్యం; 
లేదు. ఆవివేకంగా పవ ర్తించినవారిని సైతం ఆయన దూషించలేదు. “భగవాన్‌! 
వాళ్ళేమి చేస్తున్నారో వాళ్ళకు తెలియదు, కనుక వాళ్ళను క్షమించు” అన్న 
వాక్యాన్ని ఆయన విశ్వసించారు. 

ఖం ug bg 

మహాత్ముడికి సముచిత స్మృతిచిహ్నాలు నెలకొల్పడం గురించి చాలా 
మంది ఆలోచిస్తున్నా రు, మనదేశపు మహసీయులలో (పముఖులై న ఆయనకి 
దేశం తన కృతజ్ఞతను, అభిమానాన్ని వ్యక్తం చెయ్యాలి. _పతివ్యక్త్తి హృదయం 
లోను ఆ మహాత్ముని సందేశం, ఆభిమతం నెలకొనాలి. అదే మనము భావించే 
సర్వో త్తమం శాశథ తం అయిన చిహ్న మవుతుంది. 


% % % 


అనుబంథం౦.4& 


రావున్వామా మొదలియారుకి 
బహాాకరింపబడిన గొరవ డిగిలు, విరుదులు 


విశ్వవిద్యాలయం డి(గీ నంవత్సరం 
ఆక్‌ ఏఫర్డ్‌ విశ్వవిద్యాలయం డి. సి, యల్‌, 1946 
డర్‌హం విశ్వవిద్యాలయం డి* సి. యల్‌ 195కి 
మదరాసు విశ విద్యాలయం యల్‌. యల్‌. డి. 1957 
ఉస్మానియా విశ్వవిద్యాలయం యల్‌. యల్‌. డి. 
మైసూరు విశ్వవిద్యాలయం యల్‌. యల్‌. డి. 
తిరువాంకూరు ఏళ విద్యాలయం యత్‌. యల్‌. డి. 
విరుదులు 

దివాన్‌ బహదూర్‌ 

రాజమంత చింతామణి 

సర్‌ - 1987 


3. సి. ఐ, ఇ. 1942 
పద్మవిభూషణ్‌ = 1970 


AS-8 


అనుబంధం.-5 


లత్మీణన్వ్వామి మొదలియారుకి 
బహూకరింపబడిన గౌరవ డి(గిలు, బిరుదులు 


విశ్వవిద్యాలయం డిగ్రి సంవత్సరం 

సిలోన్‌ విశ్వవిద్యాలయం యల్‌. యల్‌. డి. 1942 
ఆంధ విశ్వవిద్యాలయం డీ. యస్మి. 1948 
లక్నో విశ్వవిద్యాలయం డి. యస్సి, 1944 
పాట్నా విశ్వవిద్యాలయం డి. యస్సి, _1944 
ఉత్కళ్‌ విశ్వవిద్యాలయం డి. యస్సి. 1944 
ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం డి. సి, యల్‌, 1948 
గ్లాన్లో విశ్వ విద్యాయలం యల్‌. యల్‌. డి. 1951 
ఆణ్జామలై విశ విద్యాలయం డి. లిట్‌ 1955 
కలకత్తా విశ్వవిద్యాలయం డి. యస్సి. 1957 
మెక్‌ గిల్‌ విశ్వవిద్యాలయం యల్‌. యల్‌. డి. 1958 
మైసూరు విశ్వవిద్యాలయం యల్‌ యల్‌ ఓడి; 1960 
హాంగ్‌ కాంగ్‌ విశ్వవిద్యాలయం యల్‌. యల్‌. డి. 1961 
మదరాసు విశ్వవిద్యాలయం డి. యస్సి. 1961 
లండన్‌ విశ్వవిద్యాలయం యల్‌. యల్‌. డి. 1968 
మదురై విశ్వవిద్యాలయం యల్‌. యల్‌. డి. 1987 
రావ్‌ బహదూర్‌ 1929 
దివాన్‌ బహదూర్‌ 1942 
సర్‌ (నైట్‌ హుడ్‌) 1945 
పద్మభూషణ 1954 
పద్మ విభూషణ్‌ 1968 
ఆమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్దన్స్‌ ఫెలో (ఈ గౌరవం పొందిన 

[పథమ థారతీయుడు) 1941 


ఎడిన్‌బరోలోని రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజిషియన్‌ ఫెలో 1967 


అనుబంధం = 6 


కర్నూలు వ్‌ రికిరటానికి కలికితురా యిలు 
ఆర్కాటు రావులత్మీణులు 


హెచ్‌. హీరాలాల్‌ 


M. A; 

సాహిత్యరత్న; శిక్షణ పవీణ 
హిందీ పండితులు 

S ₹. ఏ. హైస్కూలు, కర్నూలు, 


ఆర్థిక, సొమాజిక, విద్యారంగాలలో ఈనాడు ద త్రమండలం అనిపించు 
కున్న రాయలసీమ చాలా వెనుకబడి వుంది. బళ్ళారి కొంత ముందంజ వెసినను 
మిగతా కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు అంతంత మాతమే నత్త 
నడకతో ముందుకుసాగే రోజులవి. విపరీతమైన కరువు కాటకాలు ఈ (ప్రాంతాల్ని 
జర్జరితం చేశాయి. పిండారీల దోపిడీలు, పాలకుల పరస్పర కలహాలు, పరాయి 
దొరల పె త్తందనాలు, ఏటికి తోడు (పజల పేదరికం ఈ జిల్లాల్ని కదలించి 
వేశాయి. కర్నూలుజిల్లా కడగండ్లు చెప్పనలవి కాదు. 


ధాత కరువే కాదు - కరువు మీద కరువు, అట్టి సమయాల్లో బుడ్డా వెంగళ 
రెడ్డి దాతృత్వం ఆకలిగొన్న కడుపులకు ఊరట కలిగించింది. జనాలకు కొంత 
ఊపిరి వచ్చింది ఆంగ్ల (పభుత తన పెత్తనం సాగించటం ఆరంభించింది. 
విద్యారంగంలో కొ తమార్చులు వచ్చాయి, 1859.60 (పాంతంలో ఇంగ్లీషు జ 
తెలుగు భాషలను నేర్పటానికి ఒక జిల్లా స్కూలు క ర్నూలులో (పారంఫ 
మయింది. ఇదే నేటి మున్సిపల్‌ హైస్కూల్‌. దీని మొదటి హెడ్మాష్టరు 
మురుగేశ మొదలియార్‌. ఆ తర్వాత సిహెచ్‌. ఇలియట్‌, తంబుపిశ్శ, కె, ఎస్‌, 


104 ఆర్కాట్‌ సోదరులు 


రామారావు మొదలై న వారు ఆరంభదళలో ఈ స్కూల్లో హెడ్మాష్టర్లుగా పని 
చేశారు. 


ఆనాడు ఉపాధ్యాయులుగా, న్యాయవాదులుగా మరి ఇతర ఉద్యోగస్టు 
లుగా తెలుగువారు ఎక్కువగా కనిపించరు. దక్షిణ ఆర్కాటు, తంజావూరు, 
మదురై , హోసూరు, కృష్ణగిరివంటి తమిళ |పాంతాలనుండి అయ్యర్టు;, ఆయ్యం 
గార్డు, పిశ్శెలు, మొదలియార్హు మున్నగువారు ఈ |పాంతాలకు వచ్చారు. వీరిలో 
తెలుగు మాతృభాషగా కలిగినవారు కొందరు తమిళులు కొందరు కనిపిస్తారు. 
తమిళులై నా తెలుగునాట తెలుగువారికి విశేషంగా సేవలు చేసినారన్నచి వాస్తవం. 
వీరు తెలుగుభాషా సంస్కృతులకు తరగని సేవ చేశారు, 


తొండ మండల ముదలియారు వంశీకులై న కుప్పుస్వామి గారు ఉద్యోగ 
రీత్యా కర్నూలుకు వచ్చారు. పీరు రెవెన్యూ శాఖలో సామాన్య ఉద్యోగిగా వుండే 
వారు, సిద్ధమ్మే స్ట్‌ ధర్మ పత్ని. సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం వీరిది, 
కోట వీరియాలో వీరి ఇల్లువుండేది. కుప్పస్యామి గారితో పాటు ఏరి సోదరులు కూడ 
కర్నూలు జిల్హాలోనే చిన్న చిన్న ఉద్యోగాలతో జీవితం గడిపే వారు. వీరిది 
సంస్కార వంతమైన కుటుంబం, వైష్ణవ సాంప్రదాయం, 

తమ పూర్వికులు తమిళులయినా, తరాల తరబడి తెలుగునాట జీవిస్తూ 
తెలుగునే వాడుక భాషగా (హించిన కుటుంబం పీరిది. సిద్దమ్మ పుద్టనిల్లు కూడ 
రాయలసీమకు చెందినదే అయివుండాలి కారణం సిద్దయ్య, సిద్దమ్మ, సిద్దులు, 
సిద్ధాపురం లాంటి పేర్లు ఈ (పాంతానికి చెంచినవే! వపీరింటెలో తమిళం మాట్లా 
డినా, తెలుగు వాడుకలో పుండిందేమో! 


సిద్దమ్మ, కుప్పుస్వామి దంపతులకు 1837 ఆక్టోఎర్‌ 14 వ తేదీన 
కర్నూలులో రామస్వామి, లక్ష్మ ణసామి అనే కవలలు జన్మించారు. రెండేళ్ళ 
ఈడొచ్చేదాకా సిద్దమ్మ ఒడిలోనే పెరిగారు. కాని తల్లిని కోల్పోవటంతో 
ఈ పసి వాళ్ళను కుప్పుస్వామి అన్నా వదినెలు చేరదీసి పోషించారు. పిల్లలకు 
అయిదేళ్ళు రావటంతో కర్నూలు మునిసిపల్‌ స్కూల్లో |పయిమరీ తరగతుల్లో 
చేర్చారు. బహుశ, 1892 లో పీరు పెమరీ తరగతుల్లో వున్నారు. 


ఆర్కాట్‌ సోదరులు 105 


రామస్వామి మొదలియాక్‌ జ్ఞాపకాల్లో... 


1972 మార్చి కి వ తేదీన రామస్వామి మొదలియారు అప్పటి మున్సిపల్‌ 
హైస్కూల్‌ హెడ్మాష్టర్‌ కీ.శే కె సీతారామయ్య గారి పేరిట రాసిన లేఖలో- 


రులు 


“ఎనబై ఏళ్ళకు మునుపు నేనూ, నా సోదరుడు (పయిమరి తరగతుల్లో 
వున్నాం. రెండేళ్ళ తర్వాత సెకెండరీ తరగతులకు (ప్రమోషన్‌ అవటానికి 
_పయిమరీ పరీక్షను ఎదుర్కొనవలసి వచ్చింది. ఈ పరీక్షను స్కూళ్ళ ఇన్‌స్పె 
కర్‌ నిర్వహించారు. ఆ పరీక్షలో ఇద్దరం ఊఉ త్రీద్ధలమయ్యాం. చెత తరగతికి 
(పమోటయ్యాం. మూడేళ్ళ తర్వాత థర్జుఫారంలో మళ్ళి ఇన్స్‌ పెక్టర్‌ ఆఫ్‌ 
స్కూల్స్‌ వారు లోయర్‌ సెకండరీ పరీక్షను నిర్వహించారు. ఇందులో కూడ 
మేమిద్దరం పాల్గొన్నాం. ఫోర్త్‌ఫారంలో చేరటానికి తగిన యోగ్యత కలదని 
[ప్రమోట్‌ చేయబడినాం. తర్వాత మె[టిక్‌ పరీక్షను ఎదుర్కొనవలసి వచ్చింది .. 


దీన్నిబట్టి సోదరులిర్వురూ చిన్నప్పటినుండి శ మించి చదివేవారనీ, 
కాసులకు అవలీలగా (ప్రమోట్‌ అయ్యేవారని తెలుస్తూంది. 1902 లో వీరు 
బ్లీక్‌ పరీక్షలో ఉత్రీష్ణలయ్యారు. సాంసారికమైన ఒడిదుడుకులు అనేకం వున్నా 
సాత్విక గుణాలకు నిలయమైన వాతావరణం ఇంట్లో. దీనికి తోడు అనుకాసనం= 
సౌశీల్యం- విజ్ఞానంతో మిళితమైన కర్నూలు మున్సిపల్‌ హైస్కూలు [పాంగణం. 
భావికీర్తికి కలికితురాయిలై. వెలగడానికి ఎంతో దోహదం చేశాయి. ఈ సోదరుల 
హృదయాల్లో ఆనాటి మధుర స్మృతులెన్నో పదిలమైయన్నట్టు పె పేర్కొన్న 
లేఖలో రామస్వామి మొదలియార్‌ ఇలా |వాశారు- 


ట్ల [ల 


“ఆనాడు కర్నూలు మున్సిపల్‌ హైస్కూల్లో చదువుకొన్నప్పటి మధుర 
స్మృతులెన్నో మా హృదయాల్లో పదిలపరచు కొన్నాము. ఆనాటి మా 
హెడ్మాస్టరు శ్రీ, కె. రఘునాథాచారి. ఆయన “మహోన్నతకు (పతీక” 
(Symbol of dignity ) ఆయన సెన్సు పారాలు బోధించే తీరు అద్భుతం, 


పీరు కాలినడకన గాని, బెసిలు మీద గాని బాటలో వెశ్ళేటప్పుడు 
ఆయన ముందుకు సాగేదాక జనాలు ఎక్కడి వారక్కడ నిలిచి పోయేవారు 


106 ఆర్కాట్‌ సోదరులు 


_పజ్ఞానిధియైన ఆ (పధానాదార్యుని వట్ట ఎంతో విశిషమెన గౌరవభావం జనాలకు 
వుండింది.” 


దేశీయంగా, ఆంతర్జేశీయంగా విశిష్టమైన కీర్తి | పతివ్షలు ఆర్జించిన వీరికి 
విద్యాబోధన గావించి, (పోత్సాహమిచ్చి, చై త శ్యవంతులుగా తీర్చిదిద్ది స్పూర్తిని 
పసాదించిన ఒకరిద్దరు ఉపాధ్యాయులను గూర్చి తెలపడమవసరం. 


హెడ్మాష్టరు ౩. ర ఘునాథాబార్య: 

నాడు మున్సిపల్‌ హైస్కూల్లో శ్రీ కె.ఆర్‌. రఘునాథాచార్యులు 1892 
నుండి 1910 దాకా (ప్రధానాధ్యాపకులుగా పనిచేశారు. వీరు విద్యార్థుల పట్ట ఎంతో 
ఆదరాభిమానాలు కలిగియుండినారు. వారి బోధసాచాతురి ముఖ్యంగా _సెన్సును 
బోధించే రీతి అత్యద్భుతము. వీరి ఆర్ట్రత, అనురాగము, అనుశాసనము ఈనాటి 
మనకు ఆదర్శప్రాయం. శ్రీ రామస్వామి మొదలియార్‌ ఒక అనుభవాన్ని ఇలా 
వివరించారు. 


6వ కాసులో జరిగిన సంఘటన. ఇది ఆధ్యాపకుల అనుశాసనం-| పవృత్తు 
లకు సంబంధించినది 


6వ తరగతి మాష్టారు సమాధానములు చెప్పని విద్యార్థులను బెంచిమీద 
నిలబెక్లేవారు, ఒకసారి, ఆయన తన ఆజ్ఞను సడలించలేదు పిల్లలు (పతిరోజూ 
నిలవాలి వచ్చేది. ఇంతేగాక, (పొద్దున, సాయం(తం రెండుపూటలా నిలబడాలి. 
ఇట్టి కరినమైన పని ష్కెంటు నుండీ అదృష్టవశాత్తు వీరిద్దరూ తప్పించుకొన్నారు. 
ఈ విషయాన్ని హెడ్మాస్టరుగారు ఎలాగో (గహించి తమ గదినుండి బయటికి 
వచ్చారు. 6 వ తరగతిలో (ప్రవేశించారు. ఐదారుగురు విద్యార్థులు తప్ప అందరూ 
బెంచీమీద నిల్బొనియున్నారు అందరిని తక్షణం కూర్చోమని చెప్పి 6వ 
తరగతి మాష్టారును తన గదికి పిలుచుకొనిపోయి, విద్యార్థుల పట్ట ఈ విధంగా 
[పవర్తించరాదని హితవు చెప్పారు. ఆధ్యాపకుల్ని సైతం ఆయన సక్రమంగా 
వ్యవహరించేటట్లు చేశేవారు. ఆయనను మూర్తీభవించిన ఆనుశాసనం అనేవారు 


అనాడు, 


ఆర్కాట్‌ సోదరులు 107 


వీరు ఇంటిలో వున్నప్పుడు అగ్గిపెర్టైెల తయారీ, గాజుమలామ వంటి చేతి 
పనులు చేసేవారు తరగతి గదిలో వీటిని గురించి విద్యార్థులకు వివరించే వారు. 
చేతిపనులను చేయాలని (పోత్సహించేవారు. కిరు (పతి విషయాన్ని ఆచరణాత్మ 
కంగా చేసేవారు 


ఈ భావాలు వారి విద్యాలయ నాతావరణాన్ని, అధ్యాపకుల వైశిష్ట్యాన్ని 
తెలుపుతున్నవి. శ్రీ కె ఆర్‌. రఘునాధాచారిగారి (పభావం విద్యార్ధుల మీద 
పుష్క_లంగా వుందనడంలో మరొక దృష్టాంతం వుంది. 


శ్రీ రఘునాథాచార్యచే (_పభావితుడైన మరో 
విద్యార్థి _ “ఆం ధతిలక్‌ గాడిచర్ల 

ఆంధలో వందేమాతరం వీరుడుగా రాణించిన ఆంధధతిలక్‌ , గాడిచర్ల 
హరిపర్వో త్తమరావు కూడ కర్నూలు మున్సిపల్‌ హైస్కూల్‌ విద్యార్థియే. 1900 వ 
సంవత్సరం దాకా ఆయన అక్కడ చదివారు. 1901 లో మద్రాసుకు మై చదువుల 
కోసం వెళ్ళారు. ఆర్కాటు సోదరులు 1902 దాకా మున్సిపల్‌ హైస్కూల్లో 
చదివారు. 1908 లో మదాసుకు పైచదువులకు వెళ్ళారు. రెండు సంవత్సరాల 
తేడావున్నా వీరు ముగ్గురు ఒకే సమయంలో మున్సిపల్‌ హైస్కూల్లో చదివారు. 


గాడిచర్ల హరిసర్వో త్తమరావుగారిని కూడా ప్రభావితం గావించింది శ్రీ 
కె ఆర్‌. రఘునాథాచారి గారే. ఆ సమయంలోనే గని శేషావధానులు అనే తెలుగు 
పండితులు వుండేవారు విద్యార్థులను పీరెంతో [పభావితం చేశేవారు. ఆర్కాటు 
సోదరులకు కూడ హైస్కూలు తరగతుల్లో వీరే తెలుగును బోధించేవారు. కొబరై, 
వీరు ఎఫ్‌,ఏ (౯. A) తరగతిదాక తెలుగునే అభిమానభాషగా స్వీకరించి 
ఆధ్యయనం చేశారు. 


శ్రీ రఘునాధాచారిగారు ఆనాటి విద్యావేత్తల్లో ఒకరుగా, పరిణతి నొందిన 
విద్వన్మూ ర్తులుగా రాణకెక్కినారు విద్యార్జుల్లో సైతం ఆధ్యయనంపట్ట ఆస కి, 
చింతన కలిగించటానికి యత్నించేవారు. వీరిని గూర్చి గాడిచెర్చ హరిసర్వోత్తమ 
రావుగారి ఆభిప్రాయాలివి-.. 


106 ఆర్కాట్‌ సోదరులు 


“స్కూలు లై బరీ నుండి క్లాసుకు పుస్తకాల్ని తెప్పించి చదివి వినిపించడం 
ఆయనకు పరిపాటి ఒక దినము అబ్బాయీ ! రీడింగు రూముకు పోయి tit-bits 
పట్టుకురమ్మన్నాడు. తెచ్చి చేతికిచ్చిన తర్వాత ఒక వ్యాసము చదవడ 
మారంభించినాడు చివాలున ఆపి నేను చదివిన కడపటి వాక్యము (పాయం 
డన్నాడు. ఎవరు [(వాయగలరు? నే నొక్క_డనే ఆ వాక్యమును (వాయగలిగితిని. 
ఇప్పటికీ, నేనది మరచిపోలేదు 


“Try the experiment of eating a favourite dish in 
absolute darkness and you will find it does not taste half 
well as when you are able to please both the palate and 
the eye.” అనేది వాక్యం. అనగా మీకు అతి పీతికళమైన పదార్థమును 
చీకటిలో తినునట్టి | పయత్నము చేయుడు. వెలుతురులో కండ్లతో చూచి ఆనం 
దించి రసనతో అనుభవించినప్పుడుండే తృప్తి చీకటిలో తిన్నప్పుడు వుండదనుట 
మీరు (గహింపగలరు, ఇట్టి ఆస క్తికరము, స్పూర్తి [పదమునగు సంఘటనలు, 
[(గంథాలయ సంబంధములు నన్ను భవిష్యత్తులో [గంథాలయోద్యమానికి చేయూత 
నిచ్చుటకు నాడే వీజావాపనం చేసినట్లు థావిస్తున్నానన్నారు.” 


1908 మార్చి 21న మదాసు టీచర్సు గిల్డు సమావేశం జరిగింది 
జి మాణిక్కం చెట్టియార్‌ ఆధ్యాపకుల సంఘటనంకోసం మ్మదాసు (పెసిడెన్సీలో 
ఉపాధ్యాయ సంఘాల ఏర్పాటును పతిపాదించారు, దానికై ఒక విద్యావేత్తల 
కమిటీని వేశారు. అందులో 


(క్రియుతుటు 1. క ఆర్‌. కృష్ణ అయ్యరు, గుంటూరు 
2. జెపి కోటిలింగం, బళ్ళారి, 
ఏ ౩ ఆర్‌, రఘునాథాచారి, కర్నూలు 
4. కె.ఎస్‌. స్వామినాథయ్యర్‌, మదురై. 
5. కె దాస్‌ కృష్ణయ్య, పాలంకోట 
ర. ఎస్‌.ఎస్‌. వ్యాస రావు, తిరుచినాపల్లి. 
. పి లక్ష్మినరసు, మ్మదాసు. 

8 


. పి.టి. శ్రీనివాస అయ్యంగార్‌, వై జాగ్‌. 


ఆర్కాట్‌ సోదరులు 109 


9 WM ధియోబాల్ట్‌, కోయంబత్తూర్‌ 
(కన్వీనరు) 
10 రెవరెండు A H దవే, మన్నారుగుడి. 


మొదలగు (పసిద్ధ విద్యావేత్తలు ర్నారు. ఆనాటి విద్యావేత్త తలలో వీరంతా 
పేరెన్నిక గలవారు. దినికి తోడు వీరు అపారమైన పాండితీసటిమ గలవారన్‌, 
ఆనాటి విద్వాంసులలో ఒకరని తెలుస్తుంది. 


తలుగు పండితులు గని శషశా్త్రిగారి (పథావం : 

ఆనాటి ఉపాధ్యాయులలో తెలుగు ముష్షి (తెలుగు పండిట్‌ ) శ్రీ గని 
శేషయ్యళాన్త్రి (ప పసిద్ధులు. వీరితోపాటు వై యాపురి మొదలియార్‌, వరముని 
స్వామయ్య, పర రాఘవులు నాయుడు, క ఆనంతకృష్టఆయ్యరు, 
వి, వెంకటరావు, పి. సీతారామయ్య, మొహమ్మడన్‌ మాష్టర్లుగా, ( ఉర్దూ ముస్తీ 
లుగా) సయ్యద్‌ ముజహద్‌ అలీ, యం. సుల్తాన్‌ సాహెబ్‌, యం. అబ్బులాఖాన్‌ , 
యం. మహబూబ్‌ఖాన్‌, ఎలిమెంటరీ తరగతి టీచర్లుగా ఒ. మాధవరావు, పద్మ 
నాథ బాలిగ, వె సంజీవరావు, తెప్పెరుమాళయ్య ముఖ్యులు, 

గనీ 'శేషయ్యశళాన్రి దినమొక్క_ శతకము (వాయునంతటి కవితా సామ 
ర్థ్యము కలిగిన పండితో తముడు, ఆయన భాగ వతములోని పద్యములను 
పరించు తీరు విద్యార్థుల మనసుల్లో చెరగని ముద వేస్తుండినది. ఆయనవల్ల 
ఎందరో విద్యార్థులు (పభావితులై నారు. 


మొదలియారు సోదరులు తెలుగే చదివారు; 


రామ లక్ష్మణ మొదలియార్‌ సోదరులు ఎఫ్‌.ఎ. (£ొ.4 ) దాక తెలుగునే 
అధ్యయనం చేశారు. స్కూలు వదలిన తర్వాత హం(దీ = తుంగభ[దల యిసుక 
తిన్నెలు వీరికి ఆటవిడుపులుగా వుండేవి. పారళాలలో [పముఖులతో సారస్వత 
సమావేశాలు జరిగేవి. (పతిభామూర్తులై న వీరికి యీ కార్య[కమాలన్నీ ఉన్నతి 
నందుటకు సోపానాలై నాయి, 


1902లో మున్సిపల్‌ హైస్కూలు నుంచి (ఆనాడు జిల్లా స్కూలు) 
మెటిక్‌ పరీక్షకు పోయిన 14 మందిలో వీరిద్దరే ఉత్తీర్ణులయ్యారు. తర్వాత 


110 ఆర్కాట్‌ సోదరులు 


1908 లో వీరు మ।దాసులోని క్రిష్టియన్‌ కాలేజీలో ఎఫ్‌.ఎ. (FA ) తరగతిలో 
చేరారు. తెలుగును ద్వితీయ భాషగా చదివారు. తర్వాత లక్ష్మణస్వామి మ్మదాసు 
మెడికల్‌ కాలేజిలో చేరి 1.34 &5్‌ కోర్సును చదివారు. రామస్వామి బిఎ, 
(B.A ) చదివి తర్వాత 1909 లో బి ఎల్‌ (B L ) ప్యాసయ్యారు బారిస్టర్‌ 
రిచ్‌ మండ్‌ దగ్గర జూనియర్‌ గా చేరారు. 


వివిధ పదవుల్లో రామస్వామి : 

రామస్వామి ఆ్మపతిమాన _వతిభాసంపన్నుడు. (పజా సేవాకార్యాల్లో 
మగ్నమయ్యారు చాలాకాలందాక, న్యాయవాద వృత్తి చేయలేదు 1920 లో 
మృదాసు లెజిస్టేటివ్‌ కౌన్సిల్‌ సభ్యులై నారు 1928-80 దాక మృదాస్‌ కార్పొ 
కషన్‌ అధ్యక్షులుగా వున్నారు 

1980 లో సెంయ్యటల్‌ ఆసెంట్లీలో సభ్యుడుగా డిల్లి చేరారు. 1984 దాకా 
అక్కడ వున్నారు. ఈ మధ్యకాలంలో లండన్‌లో రౌండ్‌ టేబిల్‌ కాన్ఫ రెన్సులో 
పాల్గొన్నార. లండన్‌ లోని ఇండియన్‌ కౌన్సిల్‌ లో 1986.౪7 దాకొ సభ్యుడుగా 
వున్నారు. 1987-89 దాకా అక్కడ సైట్‌ సెక్రటరికి ఆంతరంగిక కార్యదర్శిగా 
వున్నారు 1989 లో రెండవ (పపంచ యుద్ద సమయంలో గవర్నర్‌ జనరల్‌ 
ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ లో కామర్సు మెంబరుగా వున్నారు 1942.46 లో CSIR 
(కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్టి యల్‌ రి సెర్చ్‌) సదస్యులుగా వున్నారు 
1945 లో కాన్‌ ఫాన్సిస్కోలో జరిగిన ఐక్యరాజసమితిలో ఇండియా తరపున 
పాల్గొన్నారు ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ కౌన్సిల్‌కి వీరు 1945-47 దాకా 
అధ్యక్షులు. 1946.49 దాకా మైసూర్‌ దివానుగావున్నారు 1950-56 దాకా 
తిరువాన్కూరు విశ్వవిద్యాలయాఎకి ఉపాధ్యక్షులుగా వున్నారు 1952-62 దాకా 
రాజ్యసభ సభ్యులు 

1976 జూలై 17న తన 89 వ యేట పరమపదించారు. 

వీరు పద్మభూషణ బిరుదాంకితులు. రామస్వామి మొదలియార్‌ గారికి దక్షిణ 
భారతంలోని ఆరంభ రాజకీయాలతో స.బంధంవుంది. శ్రీయుతులు పి. త్యాగరాయ 
చెట్టి, డా॥ టి యం, నాయర్‌లచే స్థాపిశమై 5 జస్టిస్‌ పార్టీకి వీరు మేధస్సు 
బొబ్బిలిరాజా ఎన్ని కలసందర్భంగా వీరు కర్నూలుజిల్లానేకాదు, ఆంధ్రదేశ మంత టా 
పర్యటించారు అప్పటి జమీందారుల దగ్గర వీరికి మంచి పలుకుబడి ఉండేద్‌. 


ఆర్కాట్‌ సోదరులు 111 


విద్యా వే ఎత్తగా లత్కణనసౌ్షమి : 

ఇ ఇమి డాక్టరీ ప్యాసయిన తర్వాత మదాసు (పభుత్వ వైద్య 
శాఖలో చేరారు 1939లో ఏరు మ్మ దాసు మెడికల్‌ కాలేజి పిన్సిపాల్‌ అయ్యారు. 
అంతర్జాతీయ స్థాయిలో _పసిద్ధ గై నకాలజిస్టు. 1942 నుండి 69 దాక మ।దాసు 
యూనివర్శిటి ఉపాధ్యక్షులుగా 27 సం॥లు పనిచేశారు. 


ఏరు 1974 ఏపిల్‌ 15వ తేదీన తన 86వ యేట మరణించారు 


లక్ష్మణస్వామి గొప్ప విద్యావేత్త, 1948.55 దాక (పపంచ ఆరోగ్య 
సంస్థకు (HO) భారత (పతినిధుల్లో ఒకరు 1949-50 దాకా దానికి అధ్య 
కులు. 1954-56 దాక యునెస్కా అధ్యక్షులు. 1948-568 దాక కామన్వెల్తు 
దేశాల యూనివర్శిటీల స మాఖ్యకు కార్యవర్గ సభ్యులు, 1946 నుండి మదాసు 
లెజిస్టేటివ్‌ కౌన్సిల్‌ సభ్యులు. 


1954 లో వీరికి పద్మభూషణ బిరుదు లభించింది, పీరు మ్మదాసులోని 
భార తీయ విద్యాభవన్‌ కేం[దశా ఖకు అధ్యత్షులుగా విశిష్టమైన సేవలు గావించారు. 


సర్వథ్రు రామస్వామి - లక్ష్మణస్వామి మొదలియార్‌ సోదరులు వికా 
సాత్మక కార్యకలాపాల్లో - విద్యారంగంలో విశిష్టమైన సేవలుచేసి తమ కీర్తిని 
చిరస్థాయి చేసుకొన్నా రు. 


మ(దాను రాష్ట్రంలో రాజకీయాలు : 

మదాసు రాష్ట్రంలో 1915 - 40 దాకా 25 సంవత్సరాలు రామస్వామి 
మొదలియార్‌ జస్టిస్‌పార్టీకి, సత్యమూర్తి య. [పముఖ నాయకులుగా 
రాణించారు. రామస్వామి మొదలియార్‌ మహావ క్ర ఆయన వాణి శోతలను 
ముగ్గులను గావించేది. సామాజిక విప్టవం అట్టడుగున పడిన (దాహ్మణేతర వర్గా 
తకు సమత్వస్థాయి సమకూర్చడం, ఉన్నత “వర్గాలతో పాటు బాహ్మణేతరులకు 
కూడా అన్ని రంగాల్లో సమాన ఆవకాశాలు కలిగించడం ఆయన ఆశయం. 
జస్టిసుపార్టీ సాయకుల్లో వీరికి విశిష్ట స్థానముండింది. మ్మదాసు లెజిపేటివ అసెంబ్లీ, 


మృదాస్‌ కార్పొరేషన్‌ రాజకీయాలో ఇతర సభాసమావేశాల్లో వీరిద్దరూ (ప్రతి 
పక్షమునకు చెందిన వారు, 


112 ఆర్కాట్‌ సోదరులు 


సత్యమూర్తి కేంద అం సెల్టీకి ఏం. ఎల్‌ ఎ.గా (M L A.) విజయం 
పొందిన తర్వాత మొదలియార్‌కు ఇక రాజకీయమైన భవిష్యత్తు లేదని కొందరు 
భావించారు కాని, (టిటిషి (పభుత్వం అయన (ప్రతిభ యోగ్యతల్ని గుర్తించి, 
పార్టమెంటు వేదికలపై ఆయన _పత్యర్థులపట్ట చేసిన (పసంగాల తీరు అద్భుత 
మెన చాకచక్యం గమనించి, వై[సాయి కౌన్సిల్లో [పథమ సభ్యుడిగా తర్వాత 
ఉపాధ్యక్షుడిగా నియమించింది, వైష(సాయియొక్క సెంట్రల్‌ కాబినెట్లో (పవే 
శించినను రామస్వామి మొదలియార్‌ జాతీయభావాన్ని ఆత్మసమ్మానాన్ని విడ 
నాడక నిజమైన దేశభక్తుని లక్షణాల్ని వ్యక్తం చేశారు. యుద్ధ సమయాల్లో - 
జాతీయ అంతర్జాతీయ సమ్మేళనాల్లో అసమాన (పతిభను మధురశె లిలో వ్యక్తం 
చేస్తూ మానవత్వపు విలువలను - భారతదేశ గరిమను పెంచడానికి తన శాయ 
శక్తులా [పయత్నంచేసిన జాతీయ మనీషి ఈయన. దాస్య, [శ్రామిక (Slave 
120907) విషయాలు పరిశోధించి యూరపు దేశాల్లోనివారి జాగృతి కోసం కూడ 
యత్నించారు. యునెసో్యకు చార్జరు నిర్మాత పర 


మ్మదాసు మేయరుగా అట్టడుగున పడిన జనాల అభ్యున్నతికై వీరు కృషి 
చేశారు. సెం[టల్‌ అసెంబీలో |పొ॥ ఎన్‌. జి రంగా గారు వీరికి (పత్యర్థి, 
పరస్పరం జాతీయ సమస్యలపై వాదించుకున్నా, ఇరువురిలో సమన్వయం 
వుండింది. రంగా గారు ఉప్పు సత్యాగహ సమయంలో (బిటిష వారికి (బాహ్మ 
డేతరవర్గం మద్దతు ఇవ్వకుండా చూడవలసిందని వారిని సభలో అర్థిస్త, ఆయన 
రంగా గారిని రాజకీయాలనుండి విరమించ వలసినదిగా కాలేజి |టస్టుబోర్డు వారి 
ఆల్టీమేటాన్ని గుర్తుచేశారు. 


రామస్వామి మొదలియార్‌ వంటి జాతీయ తత్యం కలిగిన వ్య క్రి కొంగె 
సును ఎందుకు వ్యతి రేకించాడు* అన్నది అర్థం కాని ప్రశ్న కేవలం స్వాతం 
|త్యమే దేశానికి మహోన్నత స్థాయి కల్పిస్తుందని భావించడం పొరబాటు. 
సామాజికమైన ఎన్నో దుష్ట సమస్యలను పరిష్కంరిస్తేనే కాని దేశ-గరిమ పెరగ 
దని, దాని విలువలు చెరగవని మొదలియార్‌ అభ్మిపాయం 


ఈ విషయాన్ని (పస్తావిస్తూ రంగాగారు - కులాల కక్షలు - పూజారుల 
చేతలు - అంటరానితనం - నిమ్నోన్నత భావాలు లాంటి కాగ్యాలు సామాబ్రి 


ఆర్కాట్‌ సోదరులు 119 


కంగా ఉన్నత స్థాయికి చేర్చలేవు ఈ సామాజిక (కూర కార్యాలు దేశ పగతికి 
అవరోధాలు అని భావించి ఈయన, డా॥ టి యం నాయర్‌, త్యాగ రాజు పిట్టి గార 
లకు అనుయాయులుగా మారిపోయారు. 


జాతీయ విప్లవం సామాజిక విష్టవం తెస్తుందన్న గాంధీగారి మాటలు 
మొదలియారును అతని మ్మితులను పభావితం చేయలేక పోయాయి. 


ఈయన సౌత్‌ ఇండియా లిబరల్‌ ఫెడరేషన్‌కు కార్యదర్శిగా వుండేవారు. 
1920, 28 8 MLG గా ఎన్నికయ్యారు 1926 లో MLA గా పోటీచేసి 
ఓడిపోయారు. 1925 లో మేయరుగా ఎన్నికయ్యారు. 1980 లో కొన్సిల్‌ ఆఫ్‌ 
సైట్స్‌కు ఎన్నికయ్యారు 1980 లో కేంద అసెందీ డిలికి MLA గా 
క్ష య రా 
ఎన్నిక య్యారు. 1984 లో ఓడిపోయారు. 


భారతీయ విద్యావిధానాని'కైె రూ పురేఖలు దిద్దిన 
విద్యావేత్త : 

లక్ష్మణస్వామి మొదలియార్‌ రాజకీయాలకు అతీతంగా విద్యా-వైద్య 
రంగాలలోనే తన (పాభవాన్ని నిలుపుకున్నారు. ఈయన నిర్మాణాత్మక మైన 
కార్యకలాపాల్లో ముందుకు సాగారు. అగజునివలె ఈయన కూడా మహా వర్త, 
జాతీయ సమైక్యతకు ఏనాడు కూడ విరోధించ లేదు. కాబటే, పభుత్వాలు మారినా 
మదాసు విశ్వవిద్యాలయానికి వీరే ఉపాధ్యక్షులుగా వుండిపోయారు. ఇంతేకాదు, 
స్వాతం[త్యం వచ్చినతర్వాత భారత (పభుత్వం 1852లో వీరి నేతృత్వంలోనే 
సెకండరీ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఏర్పాటు గావించి విద్యారంగంలో నూతన 
పరివర్తనకు నాంది పలికినది. ఆనాటి విద్యామంతి వీరి శక్తి సామర్థ్యాలను 
గుర్తించి ఈ కమిటీని (పతిపాదించారు అందులో అధ్యక్షుడిగా డా॥ లక్ష్మణ 
స్వామి మొదలియార్‌, సభ్యులుగా (ప్రిన్సిపల్‌ జాన్‌ (కిష్టై (జీసస్‌ కొలేజ్రి, ఆక్‌ 
ఫర్షు) డా॥ కెన్నెడి రాస్టు విలియం (అసొసియేట్‌ డై రెక్టర్‌, సదరన్‌ రీజనల్‌ 
ఎడ్యుకేషనల్‌ బోర్డు, అట్లాంటా (౮,5.4), శ్రీమతి హంసా మెహతా, బరోడా 
విశ్వఎద్యాలయం ప్రైస్‌ ఛాన్సలర్‌, శ్రీ జె, ఏ తారాపోరాషలా, చౌంబాయి 


{114 ఆర్కాట్‌ సోదరులు 


గవర్నమెంటు టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ డెరక్టరు, డా॥ కె.ఎల్‌ శ్రీమాలి, (_పిన్సి 
పాల్‌, M. T వ్యాస్‌, భారత విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి కె.బి సయిదేన్‌, 
(పీన్సిపాల్‌ A.N. బసు (మెంబరు సెకటరీ) ఉన్నారు. 


మొదలియార్‌ కమిటీ సిఫార్సులు భారతీయ విద్యావిధానానికి నూతన 
రూపురేఖలు దిద్దినవి సెకండరీ విద్యావిధానానికే కాదు, యూనివర్శిటీ స్థాయి 
విద్యావిధానానికి కూడ వీరు పేర్కొన్న ఆశయాలు భారతీయ శీవన తత్వానికి 
మెరుగులు పెడుతున్నాయి విద్యారంగంలో వీరు గావించిన సేవలను గుర్తించి 
1960 లో దాదాభాయి నౌరోజి మెమోరియల్‌ ఫెలోషిప్‌ పురస్కారం ఏదికి 
లభించింది. ఆ సందర్భంలో గవర్నరు (ఫ్రీ శ్రీ (పకాళ అధ్యక్షతన బొంబాయి 
విశ్వవిద్యాలయంలో వీరి ఉపన్యాసాలు జరిగాయి ఆ సందర్భాన వీరు వెలువ 
రించిన ఆశయాలు, భావాలు విద్యారంగానికి వెలుగుది వ్యెలుగా కనిపిస్తాయి, 


విద్యారంగం ఎలా ఉండాలి ? 


విద్యారంగం ఎలా ఉండాలి? విద్యాలయాల, విశ్వవిద్యాలయాల |పతిప త్రి 
ఏమిటి * ఆన్న (పళ్నలకు వీరి భావాలు కనువిప్పు కలిగిస్తాయి 


విశ్వవిద్యాలయాల స్వతంత (వతిపతత్తికి భంగం రాకూడదు. ఆ విధ 
మైన సహకారం [పభుత్వం వల్ల నాకు లభించిందంటూ 19 37లో మ్మదాస్‌ విశ్వ 
విద్యాలయ స్నాతకోత్స వాన్ని గుర్తుచేసుకొని చెప్పిన మాట లివి. 

“అట్టి ఏజయాన్ని సాధించడానికి విశ్వవిద్యాలయాలకు (పభుత్వ మందిల 
చిన స్నేహ, సహకారాలు అత్యాదరపూర్వకమైనవి ఇది రెండింటి అ స్తిత్వానికి 
స్వతంత పతివ తికి భంగమే కలిగించలేదు. స్వతంత భారత రాజ్యాంగం కూడ 
విశ్వవిద్యాలయ స్థాయిని అస్తిత్వాన్ని, స్వతం్యత (పతిప త్తిని సమర్థించింది. 
జాతీయ పర్యావర ణానికి అనుకూలంగా శీల సమన్వితమెన ఏశ విద్యాలయం 
నిలవాలంటే విశ్వవిద్యాలయాల స్వతం[త (పలిపత్తికి భంగం కలుగకుండా 
వుండడం అవసరం” అన్నారు 


ఈనాడు అధికార ౦లో వున్నా మనుకొని మంతులు, వారికి అనుకూలంగా 
సెకటరీలు, అసి సైంటు సెక్రటరీలు చీటికి మాటికి విశ్వవిద్యాలయ వ్యవస్థలో 


ఆర్కాట్‌ సోదరులు 115 


చేయిదూర్చడం జరుగుతూంది. ఇది విచారకరం వైస్‌ ఛాన్సలర్‌ విధాన 
నిర్ణయం చేయడానికి వీరికంటే తక్కు. నకాదని గమనించడ మవసరం. 


విద్యావిధానంలో మార్పు చేయాలనుకున్నా, విద్యాలయాల |(పతివ త్రికి 
మాతం భంగం రాకూడదు. యోగ్యత, సామర్ధ్యం వున్న వారు మంతులె నా 
తమకు నచ్చినట్టు, ఇష్ట ముచ్చి నట్టు క్షణాల మీద ఏధానాన్ని మార్పులు చేయ 
డానికి సాహసించడం వఏద్యారంగం యొక్క (పతిప త్తికి భంగం కలిగిస్తుంది. 
సలహాలు ఇవషడం ఉచితం కాని, తామున్న కొద్ది కాలంలో వ్యవస్థ మార్చుటకు 
సాహసించడం సరియైనది కాదు, అన్నారు. వారి అభి పాయమిది= 


It is not desirable that political chiefs, who are for 
the time being in charge of the departments, should be actively 
associated with any advisory bodies unless they be them- 
selves experts in the particular type of education that is to 
be imparted through Universities when their association 
would be on considerations other than the mere accident of 
their being Ministers for the nounce. 

విశ్వవిద్యాలయ స్వతంత్ర _పతిప త్తిని గు_ర్తించాలంటూ--- 

“It is to be understood that the University is less 
responsible than a political chief who has no doubt many 
high ideals which must necessarily be in accordance with 
the desires of his political party. If a Govt., can by such a 
Govt - order run a coach and pair through the very acts 
that have been passed by a legislature, where ig the safe 
guard for a University having even a semblance of University 
autonomy * 


ween .« Is it not crystal clear that under such circum- 
stances, with the varying fortunes of the political parties 
concerned or even of the ministries concerned or to go 
further, of the very ministries concerned, University Education 
will become a plaything of political forces and will of 
uecessity be thrown tv the marketplace for cheap experi- 
ments and disastrous changes” అన్నారు. 


116 ఆర్కాట్‌ సోదరులు 


ఈ భావాలు నేటి రాజకీయ 'పెత్తందార్హకు కనువిప్పు కలిగించగలవు. 
తమ పార్టీ పయోజనాలకు, తమ ఆ స్తిత్వాలకు విద్యారంగాన్ని ఈనాడు రాజ 
కీయాలు ఎలా బలిగొంటున్నాయ లక్ష్మణస్వామి మొదలియార్‌ వేలెత్తి చూపారు. 

ఆల్‌ ఇండియా యూనివర్శిటీ టీచర్సు & స్టూడెంట్స్‌ క్యాంపు 1968 మే 
19-25 తేదీల్లో జరిగింది. శ్రీ BD ముసి అధ్యక్షత వహించారు. డా! కొరారి 
యూనివర్శిటి (గాంట్సు కమీషన్‌ ఛైర్మన్‌ ప్రారంభోత్సవం చేశారు. ఆ సంద 
ర్భంలో _పసంగిస్తూ డా॥ ఎ.ఎల్‌. మొదలియార్‌ 

“ఈనాడు విద్యార్ధుల్లో ఎందుకీ అసంతృప్తి? వారికి కావలసిన ఉన్నత 
మైన విలువలచే వారు వంచితులై నారు. దీనికి కారణం ఎవరు? కారణాలు ఆనేకం 
వున్నా - వారు స్యయంగా కూడా కారకులే ఏమైనాగాని యీ విషయాల్ని 
గూర్చి సమావేశం ఆయ్యారు. ఒకరినొకరు తెలుసుకోడానికి భాషా - (పాంతీ 
యతా భేదాలు, సరిహద్దు తగాదాలు, నదీజలాల వివాదాలు, ఇంకా దేశాన్ని 
ముక్కలు గావించే సమస్యలన్నిటిని మరచి యిక్కడ చేరాం కావల్సింది యిదే. 
విద్యార్థులు మురాలు, వర్గాలు, భేదాలు అన్నిటిని విడచి, భవిష్యత్తుకోసం తమ 
భవిష్యత్తు, అనగా దేశ భవిష్యత్తు కోసం సమైక్యం కావాలన్నారు, దేశ సమైక్య 
తకు - ఏకాత్మీయతకు యిది అవసరం, 


% ఖు : 
ఆధార సామగి 

1. మున్సిపల్‌ హైస్కూలు, కర్నూలులోని పాత రికార్డులు. 

2, కర్నూలు మునిసిపాలటి శత వార్షిక సంచిక 

8. సత్యమూర్తి బీవితచరి[త-* 

4. South India Politics 

క, “హిందూలో శ్రీసి స్ముబమణ్యం గారి వ్యాసం, 

6. ఆంధజ్యోతిలో శ్రీ ఏకాంబరాచార్యులు గారి వ్యాసం 

7. భారతీయ విద్యాభవన్‌ పాత ప్మతికలు 

8. దాదాభాయి నౌరోజి స్మారకోపన్యాసాలు, శ్రీ ఎ ఎల్‌. మొదలియార్‌. 

9. పూజ్యశ్రీ బు, చం[దశేఖరశ ర్మ గారి అభి పాయాలు. 

10. హరి సర్వో త్తమరావు జీవితం -మాదల. 

11. థ్రీ ఏ.పి. శేషారెడ్డి జీవిత సంగహం. 

12, 


ఐందావతి పాత ప్మతికలు. 
ee 


